08-10-2023> తేదీ నుండి వారం రోజులు శ్రీకాళహస్తి మూత్యాలమ్మగుడి 
కళ్యాణమండపంలో పూజ్యశ్రీ సర్వాత్మానందగిరి స్వాములవారు. రాజావిద్యా 
రాజగుహ్య యోగముపై ప్రవచన చేయుట 


ॐ వేదాంతభేరి ॐ 


సంస్థాపకులు : $483 విద్యాప్రకాశానందగిరి స్వాములవారు 


स प प 


నవంబర్‌ 2023 సంచిక: 11 
సంపాదకులు 
శీ విద్వాస్వరూసానందనిరి స్వాములనారు 
సంపాదక మండలి 
శ్రీ సంపూర్ణానందగిరి స్వాములవారు 
శ్రీవిజయానంద బ్రహ్మచారి 


కె.ఈశ్వర్‌ 


డాక్టర్‌ కె.సర్వోత్తమరావు, ఎం.ఎ., పిహెచ్‌.డి., 
శాశ్వత పోషక చందా రూ. 3000/- అంతకుమించి 


సంవత్సర చందా రూ. 100/-లు , విడి సంచిక రూ. 10/-లు 
విదేశాలకు సంవత్సర చందా (ఎయిర్‌ మెయిలు ) 25 డాలర్లు 


సంపుటము : 57 


చందా పంపవలసిన అడ్రసు : శ్రీ శుకబ్రహ్మాశ్రమము 

స్వామి విద్యాప్రకాశానంద నగర్‌, 
శ్రీ శుకబ్రహ్మాశ్రమము (పోస్టు) 
శ్రీకాళహస్తి, 25 - 517640 
ఫోన్‌: 95057 18452 


నెంబరు తప్పక వ్రాయవలెను. 


Printed & Published by Sri Vidyaswarupanandagiri swami on behalf of 
Sri Sukabrahma Ashramam and Printed by Harshavardhan at C.N. Printer, TIRUPATI 
Andhra Pradesh; Published at Sri Sukabramhasramam, Swami Vidyaprakashananda 
Nagar, Sri Sukabramhasramam Post, 

Srikalahasti-517 640, Tirupati Dist., Andhra Pradesh. 

Editor : SRI VIDYASWARUPANANDA GIR! SWAMI 


నవంబర్‌ 2023 3 


నేదాంతలేల 


a 
అనుష్టాన వేదాన్లాన్ని బోధించు మాసపత్రిక 


సంపుటము : 57 నవంబర్‌ 2023 సంచిక: 11 


విషయసూచిక 
1. ప్రార్థన 5 
2. తత్ప్వజ్ఞానము- శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములవారు 6 
8. సద్గురు ఉపదేశామృతమ్‌ - శ్రీ మహర్షి మలయాళ స్వాములవారు. 10 
4. గురు(గంథ సాహిబ 11 
5. శ్రీరామకృష్ణ బోధామృతం - శ్రీరామకృష్ణ పరమహంస 12 
6. వేదాన్తసారము - శ్రీ స్వస్వరూపానందగిరి స్వాములవారు 13 
7. విశ్వరూప సందర్భనయోగము-24 -శ్రీ సర్వాత్మానందగిరి స్వాములవారు 17 
8. భార్య మైత్రేయికి యాజ్ఞవల్యుని బోధ 20 
9. బౌద్ధకథలు - ప్రొఫెసర్‌ కె, ప్రతాప్‌, 23 
10. అమృతానుభవము - నైనారు అప్పాస్వామి 26 
11. దేవీమాహాత్య్యము = డా॥ఎ.తారాలక్ష్మి 27 
12. వినమ్రత అంటే చేతకానితనం కాదు - డా॥ 29828 కృష్ణమూర్తి 30 
13. దివ్యజనని శారదాదేవి ప్రబోధం -శ్రీమతి గంగవరం శ్రీదేవి 33 
14. శవణవిధి- శతావధాని ఆముదాల మురళి 36 
15. శ్రీమదాంధ్ర మహాభాగవతం - ఆచార్య జక్కంపూడి మునిరత్నం 39 
16. వార్తలు 42 


ముఖచిత్రం : యాజ్ఞవల్యుడు 

12-11-2023 దీపావళి 

13-11-2023 కేదారగౌరీవ్రతము 
17-11-2023 నాగుల చవితి 

18-10-2023 నాగ పంచమి 

22-11-2023 యాజ్ఞవల్య జయని 
23-11-2023 సత్యసాయి జయని 
26-11-2023 కార్తీక పూర్ణిమ 

27-11-2023 గురునానక్‌ జయని 


ఇందులోని వ్యాసముల భావములకు వ్యాన రచయితలే బాధ్యులు 


ड 


- ఓం యో టబ్రాహ్మాోణం విదథాతి పూర్వం 


నవంబర్‌ 2023 


యో వై వేదాంశ్ళ ప్రహిణోతి తస్మై । 
తగ్‌ం హ దేవమాత్మబుద్ధి (ప్రకాశం 
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ 


సత్యం జ్ఞానమనంతం యత్‌ 
९०१४० నిషప్మియం పరమ్‌ । 
అద్వితీయం నిర్విశేషం 
బ్రహ్మ తత్సముపాస్మహే ॥ 
యతః సర్వాణి భూతాని 
ప్రతిభాన్తి స్థితాని చ । 
యకైవోపశమం యని 
తస్మై సత్యాత్మనే నమః ॥ 
జ్ఞాతా జ్ఞానం తథా వేయం 
ద్రష్టా దర్శన దృశ్యభూః । 
కర్తా హేతుః (క్రియా యస్మాత్‌ 
తస్మై జ్ఞప్యాత్మనే నమః ॥ 


స్ఫురన్తి శీకరా యస్మాత్‌ 
ఆనందస్యాంబరే9_ వనౌ | 
సర్వేషాం జీవనం తస్మై 
బ్రహ్మానందాత్మనే నమః ॥ 


తత్వజానము 


అ 
- శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములవారు 


కైవల్యధామమునకు జీవుని జేర్చగల్లు 
మహోన్నత సాధన త్రయమగు వాసనా క్షయ, మనోనాశ, 
తత్త్వ్వజ్ఞానములందు మూడవదియగు తత్వజ్ఞానమును గుతించి 
యోచించెదము. 
ఉన్నదానిని ఉన్నదిగను, లేనిదానిని లేనిదిగను తెలుసు 
కొనుటయే తత్వజ్ఞానము. “జ్ఞానం సమ్యగవేక్షణమ్‌” = ©5)0 
జూడగల్లుటయే జ్ఞానమని (శ్రుతి భగవతి 226०9226. అయితే 
జనులు లెస్సగ చూచుట లేదాయనిన, చూచుటలేదనియే చెప్పవలసి 
యున్నది. జ్ఞాననేత్రమును సంపాదించనిచో వస్తువు యొక్క 
నిజతత్త్వము గోచరింపదు. అట్టి జ్ఞాననేత్రము ఏ కొలది మంది 
మహనీయులకో తప్ప తక్కినవారికి లేదు. అందుచే వారు (భ్రమలో 
చిక్కుకొని ప్రపంచమును వక్రముగ, లేక తల(క్రిందులుగ జూచుచు 
నానా బాధలకు లోనగుచున్నారు. 


క్షేతక్షేతజ్ఞ సమ్మిశ్రితమగు ఈ ప్రపంచమునుండి వారు 
= విడదీయలేక, పెక్కు యిడుములకు లోనగుచున్నారు. 
సాధనాతిశయముచే జ్ఞాననేత్రమును సంపాదించినచో జనులకు ఇట్టి 
బాధలుండవు. క్షేతక్షేతజ్ఞ యో రేవమన్తరం జ్ఞానచక్షుషా' - అను 
వాక్యము ద్వారా భగవానుడు “ఓ జనులారా! జ్ఞాననేత్రమును 
సంపాదించి దృక్‌, దృశ్యములను విభజించి దృక్‌ స్వరూపమగు 
పరమాత్మయందు నిలుకడగలిగి పరమానందమును బొందు'డని 
ఆదేశించుచున్నారు. 


6 వేదాంతభేరి 


వస్తుతత్త్వ్వమును విచారించినపుడే మనుజునకు 
శాంతి, సుఖము కలుగుచున్నవి, జనులీ భోగవిలాసములపై ఏల 
పరుగిడుచున్నారు? ఈ నామరూపాత్మక క్షణిక ప్రపంచమును ఏల 
వెంటాడుచున్నారు? అవి సత్యమని నమ్మినందున, వానియందు 
దోషమేమియు లేదని విశ్వసించినందువలన. 


కాని మహాత్ముల సాంగత్యముచేతను, =+: విచారణచేతను 
దృశ్యవస్తువులందు ఒక పెద్ద దోషము కలదని మనుజుడు గుర్తెజుయగు 
చున్నాడు, అదియే క్షణికత్వము, నశ్వరత్వము, అశాశ్వతత్వము. 
దృశ్య వస్తువులన్నియు ఏదియో యొక సమయమున కాలగర్భమున 
విలీనములై పోవుచున్నవి. సూర్య చంద్ర నక్షత్రాదులే ప్రళయకాలమున 
విలయమైపోవుచుండ ఇక చిన్న రాజ్యముల విషయమై భోగముల 
విషయమై, శరీర, ఆరామ, క్షేత్రాదుల విషయమై వేరుగ చెప్పవలెనా? 


ప్రాపంచిక పదార్థములందు ఇట్టి దోషమును విచారించి 
వానిపై విరక్తికలిగి శాశ్వతమగు పరమాత్మ వైపునకు మరలుటయే 
విజ్ఞతయనిపించుకొనును. “దుఃఖదోషానుదర్శనమ్‌” అను సాధనను 
గీతయందు పదే పదే భగవానుడు నొక్కిచెప్పుటకు కారణమిదియే 
కానొక వసన్తువునందుగల దోషమును కవ్పివుచ్చి, దానిని 
సుందరముగ కొండంతలుగ భావించుచు దాని వెంట పరుగిడుటయే 


అజానము. 
=8 


వస్తువునందు గల వాస్తవతత్వమును గమనించి, దాని 
యందున్న దోషమును గుర్తెటింగి దానినుండి దృష్టిని మరలించి, 
శాశ్వతమైన పదార్థముపై ప్రసరించుటయే తత్ప్వజ్ఞానము. ఇట్టి 
తత్వ్వజ్ఞానముచే తప్ప మణి దేనిచేతను జీవునకు బంధరాహిత్యము 
కలుగనేరదు. 


నవంబర్‌ 2023 


చీకటిలో త్రాడును చూచి సర్పమని (భ్రమించి నానా యాతనల 
నొందుచుండువానియొక్క దుఃఖము దేనిచే శమించును? “ఇది 
సర్పము కాదు, త్రాడు మాత్రమేయని తెలిసికొనుటవలననే. రాత్రి 
కాలమున స్థాణువును జూచి దొంగయని తలంచి భీతిల్లి జ్వరగ్రస్తుడైన 
పిల్లవాని తాపము దేనిచే శాంతించగలదు? తాను చూచినది 
దొంగకాదు కొయ్య మొద్దు -అని తెలిసికొనుటవలననే. పదిమంది 
ఏరుదాటి ఆవలియొడ్డున కూర్చొని తమలో ఒకడు ఏటిలో 
మునిగిపోయినాడని ఏడ్చుచు పెడబొబ్బలు పెట్టుచుండువారి 
సంతాపము దేనిచే శమించును? ఆప్షడు వచ్చి మీలో ఎవరును 
చావలేదు, అందరు క్షేమముగా నున్నారని లెక్కించి చూపుటవలననే. 


అట్లే 'నేను జీవుడను, నేను దేహమును, నేను పుట్టువాడను, 
నేను చచ్చువాడను' - అని బాధనొందుచుండువాని క్లేశమును 
పోగొట్టునది “ఓయీ! నీవు జీవుడవు కాదు, దేహము కాదు, నీవు 
చచ్చువాడవు కాదు, పుట్టువాడవు కాదు, సంసారబంధములో 
తగులుకొనిన వాడవు కాదు, జననమరణరహిత నిత్య శుద్ధ బుద్ద 
ముక్త చిదాత్మవు. నీవు పంజరములో బంధింపబడిన పక్షివి కాదు, 
ప్రకృతి శృంఖలములను త్రెంచివేసి సర్వవ్యాపకమై వెలుగొందు 
పరమాత్మవు’ అని తెలుపు విజ్ఞానమే అయియున్నది. దీనినే 
తత్వజ్ఞానమందురు. 


వాసనాక్షయ, మనోనాశ, తత్ప్వజ్ఞానములను మోక్షసాధన 
త్రయమున ఈ తత్వజ్ఞానము ప్రముఖ స్థానమును ఆక్రమించి 
యున్నది. ఏలయనగా తత్ప్వజ్ఞానముచే వాసనాక్షయము, వాసనా 


द 
క్షయముచే మనోనాశము, మనోనాశముచే మోక్షప్రాప్తి మానవునకు 


సిద్దించుచున్నవి. కాబట్టి తత్వజ్ఞానమే మూడిటిలో కీలకస్థానమును 


2 జన్మార్థిత వాసనాబలముచే మనను బాహ్యా | 
వస్తువులపై, విషయభోగములపై పరుగిడునపుడు, దాని నచ్చోటినుండి | 
మరలింవగల సామర్థ్యము తత్వజ్ఞాన మొకదానికే కలదు 
వస్తువునందలి గుణదోషములను చక్కగ విమర్శించి చూచునపుడు 
తెలివిగల మనస్సు దోషము నుండి మరలి గుణమునే ఆశ్రయించును. 
ठ వస్తుని యత్ర దోషః 
న తత్ర పుంసో౭ స్తి పునః ప్రవృత్తిః 

వస్తువులందెచట దోషము కలదని వివేచనచే మనుజుడు 
తెలిసికొనుచున్నాడో తిరిగి దానియందాతడెన్నటికిని (ప్రవృత్తుడు 
'కానేరడని కాళిదాస కవీశ్వరుడు నుడివియున్నారు. 
| అట్లే ययु యొక్క సహాయముచే అనగా “బ్రహ్మసత్యం, 
| జగన్మిధ్యా” అను సిద్దాంతము యొక్క బలముచే (ప్రపంచమును 
| వున్నది వున్నట్లుగా చూచినచో, దానియందు మనస్సు తగుల్మొనక 
| ఉండును. అత్తి వాసనాక్షయము సంభవించును. ఎపుడు వాసనలు 
|సన్నగిల్లునో అపుడు ఇంధనము లేని అగ్నివలె మనన్సు 
ఉపశమించును. అట్టి అమనస్మన్థితియందు ఆత్మమా(్రము 
' మోక్షప్రాప్తికి అత్యంత ప్రధానమైన హేతువుగ వర్తించుచున్నది. కావున 
ముముక్లువు లిడాానిని ప్రయత్నపూర్వకముగ సంపాదించి తమ 
|జన్మహకైన స్వారాజ్యమును, ఆత్మసామ్రాజ్యమును బడని 
కృతకృత్యులగుదురుగాక! 


గవంబర్‌ 2023 9 


- సద్గురు ఉపదేశామృతమ్‌ | 
- శ్రీ మహర్షి మలయాళ స్వాములవారు 


PD ER Th ES. 


* భవరోగ(వ్రణము నశించునుడు అజ్ఞానమనియెడు ఆవరణము 
న్వయముగానే వదలిపోవును. దానికి ముందుగా నిష్కామ 
కర్మయోగానుష్టానమును విడిచినచో, గృహత్యాగమును గాని జేసినచో, 
భవరోగముచే బాధపడవలసి యుండును. ఎటులనగా దేహములో వ్రణము 
లేచినచోట మందులను వాడుటచే దానిపైగల పొక్కు (చర్మము) 
స్వయముగానే యెండి వదలిపోవును. అట్లు స్వయముగా పొక్కు రాలక 
ముందుగా పట్టి లాగినచో రక్తము కారును. పుండు మానక వృద్ధియగును. 
కురుపు ఆరి మానవలసియుండిన, బెషధపథ్యముల సేవించవలయును. 
ఇదియే ఆత్మయొక్క ఆవరణము నశించెడు ఉపాయము. 

+ కారుచీకటిలో నడుచువాని ముందట ఒక మంచి లైటు పట్టుకొని ఒకరు 
వెళ్లుచుండిన లేక తన చేతిలో ఒక మంచి దీపముండిన చీకటి ఏలాగున 
తొలగిపోవునో, మార్గము కనిపించునో ఏ విదమైన ప్రమాదము లేకను, 
మార్గము తవ్పక గమ్యస్థానమును చేరగల్బు నో ఆలాగున 
మాయాంధకారమగు ఈ ప్రపంచములో అపాయము లేక గమ్యస్థానము 
చేరవలసియుండిన ఈశ్వర కరుణయను దీపము పట్టుకొని వెళ్ళేవాడు 
కాని లేక తన యొక్క స్వప్రకాశ జ్ఞానోదయముగాని కల్గిన మాత్రమే 
బుజుమార్గమున (ప్రమాదము నొందక మోక్షపదములను చేరగల్లును. 
దీపము లేనిచో పండితుడైనా నేమి, బ్రాహ్మణుడైనా నేమి, సంన్యాసియెనా 
నేమి అపాయము నొందక గమ్యస్థానమును చేరగల్లునా? దీపముండిన 
విద్యలేనివాడైనను, తక్కువ జాతిలో పుట్టినవాడైనను స్త్రీ యైనను 

నిరపాయముగా గమ్యస్థాణమును చేరినట్లుండును. 


10 వేదాంతభేరి 


రు ८०205 क 
९००९ సాహిబ 
# 
ఓం సతినామ కరతా పురఖు నిరభవు సిరవెరు । 
ఆకాల మూరతి ఆజాసి సెభం గురుపసాడి ॥ 
తా॥ సత్యనామములు ఈశ్వరుడు ఏకము. సృష్టికర్త నిర్చయుడు. 
సర్రారుడు ఆతనికి శతువు౭వర टद „ అతడు కాలా తీడు ద. కాబడి 
నిత్ఫూడు. ఆతడయోనిజుడు (జనృరహితుడు) సాయంభూ అబి అతను 


ఆది సచు జుగాది సచు । హై భీ సచు నానక హోస భీ సచు 
పోచై సోచి సహోవ उं సోలీ లఖఖాం । చుపై చుపన హోవరః జే 
లాయి రహోావివతార్‌ । కివ సచి ఆరా హౌఈవఏ కివ కూడై తుటై 
పాలిహుకమి రజా ఈ చలనా నానక रदु, ఆ నాలి ॥ 
తా॥ ఆ ప్రభువె ఏకమాత్ర సత్వసారూపుడు ఆమి (€: 
ఆప్పుడు అతని సత్తా ఉండినది ల్లు యుగాలకు ముందున్నూ 
సత్యస్వరూప పరమాత్మ వుండియుండెను. నడును ఉన్నాడు. భవిష్యత లో 
కూడ అతడుండును. లక్షమార్లు భౌతిక శౌచం చెయునుగాక, శౌచం ద్వారా 
ఎవడూ పవిత్రుడు కాలేడు. మన్‌ నిర్మలత చేతనే జ్ఞానం లభిస్తుంది 
వాక్కును మాట్లాడనీయనంత మాడ్రం చేతనే మనస్సూ యొక్క సంకల్ప 
వికలాలు శానించవు. కెవలం ఎమి తినకుండా నంత మాత్రం 
తృష్ణ అనే ఆకలి నశించదు. సృష్టిలోని వైకుంఠం, ఇన్రలోకంల్‌ 
అన్ని వైభవాలు లభించినా తృష్ణ శమించదు. మానవుని వద్ద అసంఖ్యాక 
బౌద్దిక తర్మాలు వున్నా పరమాత్మ మార్గంలో ఒకడైనా సహయోగి లేనిచో 
అద్ట సంసారి ॐ విధంగా సత్వపఢథంలో నడువగలడు? ఆ పరిస్థితిలొ 
మాయ యొక్క ఆవరణ ఎట్లు తొలగిపోగలదు? కాబట్టి గురునానక్‌ 
అంటాడు “జీవుడు పరమాతృ యొక్క ఆజైలొ ఉండాలి. తన |(ప్రారబ్లి 
కర్మననుసరించి అనుభవించాలి. కాబటి సుఖదుఃఖాలకు అతితుడుగా 
ండడానికి ప్రయత్సిస్తూండాలి. అట్లు చేయుట వలన త్త ష్ట అన ఆవరణ 


తొలగడానికి విలుంది.” అని. 


6 


६ ' 


U 


ప ప ప. 


గువంబర్‌ 2023 


~: సద్గురు ఉపదేశామృతమ్‌ | 
- శ్రీ మహర్షి మలయాళ స్వాములవారు 


API ¬ थ [1 


4+ భవరోగ(వ్రణము నశించున్సుడు అజ్ఞానమనియెడు ఆవరణము 
నస్వయముగానే వదలిపోవును. దానికి ముందుగా నిష్కామ 
కర్మయోగానుష్టానమును విడిచినచో, గృహత్యాగమును గాని జేసినచో, 
భవరోగముచే బాధపడవలసి యుండును. ఎటులనగా దేహములో |వ్రణము 
లేచినచోట మందులను వాడుటచే దానిపైగల పొక్కు (చర్మము) 
స్వయముగానే యెండి వదలిపోవును. అట్లు స్వయముగా పొక్కు రాలక 
ముందుగా పట్టి లాగినచో రక్తము కారును. పుండు మానక వృద్ధియగును. 
కురుపు ఆరి మానవలసియుండిన, జెషధపథ్యముల సేవించవలయును. 
ఇదియే ఆత్మయొక్క ఆవరణము నశించెడు ఉపాయము. 

+ కారుచీకటిలో నడుచువాని ముందట ఒక మంచి లైటు పట్టుకొని ఒకరు 
వెళ్లుచుండిన లేక తన చేతిలో ఒక మంచి దీపముండిన చీకటి ఏలాగున 
తొలగిపోవునో, మార్గము కనిపించునో ఏ విదమైన ప్రమాదము లేకను, 
మార్గము తవృక గమ్యస్మ్థా నమును చేరగల్బునో ఆలాగున 
మాయాంధకారమగు ఈ (ప్రపంచములో అపాయము లేక గమ్యస్థానము 
చేరవలసియుండిన ఈశ్వర కరుణయను దీపము పట్టుకొని వెళ్ళేవాడు 
కాని లేక తన యొక్క స్వప్రకాశ జ్ఞానోదయముగాని కల్గిన మాత్రమే 
బుజుమార్గమున ప్రమాదము నొందక మోక్షపదములను చేరగల్లును. 
దీపము లేనిచో పండితుడైనా నేమి, బ్రాహ్మణుడైనా నేమి, సంన్యాసియెనా 
నేమి అపాయము నొందక గమ్యస్థానమును చేరగల్లునా? దీపముండిన 

విద్యలేనివాడైనను, తక్కువ జాతిలో పుట్టినవాడైనను స్రీ యైనను 

నిరపాయముగా గమ్యుస్థాణమును చేరినట్లుండును. 


10 వేదాంతఖేరి 


: సాహిబ 


ఓం సతినామ కరతా పురఖు నిరభవు నిరవైరు । 

అకాల మూరతి అజునీ సైభం గురుప్రసాది ॥ 

తా॥ సత్యనామములు ఈశ్వరుడు ఏకము. సృష్టికర్త నిర్భయుదు, 
నిర్వైరుడు. అతనికి శత్రువులెవరూ లేరు. అతడు కాలాతీతుడు. కాబట్టి 
నిత్యుడు. అతడయోనిజుడు (జన్మరహితుడు) స్వయంభూ అట్టి అతను 
సద్గురు కృప చేతనే లభిస్తాడు. 

ఆది సచు జుగాది సచు । హై భీ సచు నానక హోస భీ సచు, 
సోచై సోచి సహోవ ఈజే సోచీ లఖభఖాం । చుపై చుపన హోవరః జే 
లాయి రహోవివతార్‌ । కివ సచి ఆరా హోఈవఏ కివ కూడై తుటై 
పాలిహుకమి రజా ఈ చలనా నానక లిఖి ఆ నాలి ॥ 

తా॥ ఆ ప్రభువే ఏకమాత్ర సత్యస్వరూపుడు. ఎప్పుడేమీ (సృష్టిలేదో 
అప్పుడు అతని సత్తా ఉండినది. నాల్గు యుగాలకు ముందున్ను ఆ 
సత్యస్వరూప పరమాత్మ వుండియుండెను. నేడును ఉన్నాడు. భవిష్యత్తులో 
కూడ అతడుండును. లక్షమార్లు భౌతిక శౌచం చేయునుగాక, శౌచం ద్వారా 
ఎవడూ పవిత్రుడు కాలేడు. మనో నిర్మలత చేతనే జ్ఞానం లభిస్తుంది. 
వాక్కును మాట్లాడనీయనంత మా(త్రం చేతనే మనస్సు యొక్క సంకల్ప 
వికల్పాలు శాన్తించవు. కేవలం ఏమీ తినకుండా పస్తులున్నంత మాత్రం 
చేతనే తృష్ణ అనే ఆకలి నశించదు. సృష్టిలోని వైకుంఠం, ఇన్దలోకంలోని 
అన్ని వైభవాలు లభించినా తృష్ణ శమించదు. మానవుని వద్ద అసంఖ్యాక 
బౌద్ధిక తర్మాలు వున్నా పరమాత్మ మార్గంలో ఒకడైనా సహయోగి లేనిచో 
అట్టి సంసారి ఏ విధంగా సత్యపథంలో నడువగలడు? ఆ పరిస్థితిలో 
మాయ యొక్క ఆవరణ ఎట్లు తొలగిపోగలదు? కాబట్టి గురునానక్‌ 
అంటాడు - “జీవుడు పరమాత్మ యొక్క ఆజ్ఞలో ఉండాలి. తన ప్రారబ్ద 
కర్మననుసరించి అనుభవించాలి. కాబట్టి సుఖదుఃఖాలకు అతీతుడుగా ఉ 
०८८०8 ప్రయత్సిస్తూండాలి. అట్లు చేయుట వలన తృష్ణ అనే ఆవరణ 
తొలగడానికి వీలుంది.” అని. 


గువంబర్‌ 2023 11 


శ్రీరామకృష్ణ బోధామృతము 


క్‌ శ్రీరామకృష్ణ పరమహంస 


| 1. రమణీయమగు ఒక పండ్లతోటలోనికి ఇద్దరు వ్యక్తులు 
ప్రవేశించిరి. అందు ఒకడు ఆ తోటలోని చెట్లను, కొమ్మలను, 
| పండ్లను లెక్మవేయుచు కాలము గడుప సాగెను. రెండవవాడు 

ఆ తోట యజమానిని ఆశ్రయించి ఒక మధుర ఫలమును 
గైకొని ఆరగించి అనుభవించెను. అట్లే కొందరు ఈ సృష్టి 
| 


యొక్క బాహ్య వివరములను గూర్చి అన్వేషించుచు కాలమును 
వృధాచేయు చుందురు. మరి కొందరు విజ్ఞులు సృష్టికర్తయగు 
వరమే శ్వరంని ఆ(శ్రయించి శాశ్వత ఆనందమును 
అనుభవించుచుందురు. 


2. సేవకుడుతన యజమానియొక్క గృహమును స్వంత గృహముగ 
భావించి దానిని పరిశుభ్రముగా ఉంచును. యజమాని యొక్క 
విల్లవానిని తన వానినిగా భావించి వాని ఆలనపాలన 
గావించుచుండును. అదేవిధముగ జ్ఞాని విశ్వమంతటిని 
ఆత్మమయముగ, సర్వప్రాణులను ఆత్మస్వరూపులుగా భావించి 
గౌరవించు చుండును. సర్వజీవరాసుల యెడల (పేమ, దయ, 
కరుణ కలిగి వ్యవహరించుచుండును. 


(>3 31, 3) శుభాకాంక్షలు 


వేదాన్తభేరి పాఠకులకు, చందాదారులకు పోషకులకు, 
రచయితలకు దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు 


“తమసో మా జ్యోతిర్గమయ” 


= 
మూలము : అనువాదము : 
శ్రీ సదానన యోగీ[న్లులు శ్రీ స్వస్వరూపానందగిరి ४ 
(శ్రీ వసిష్టాశ్రమము) 


(గత నంచిక తరువాయి) 

స్టూలప్రపంచ నిరూపణము - 

మూలము - అక్రాపి చతుర్విధ సకల స్ఫ్టూలశరీరం ఏకమునేక 
బుద్ది విషయతయావనవత్‌, జలాశయవద్వా సమష్టిః వృక్షవత్‌ 
జలవద్వా వ్యష్టిరపి భవతి। ఏతత్‌ సమష్ట్యుపహితం చైతన్యం వైశ్వానరో 
విరాడిత్యుచ్యతే సర్వనరాభిమానిత్వాత్‌ వివిధం రాజమానత్వాచ్చ ' 
అస్యైషా సమష్టిః ०6८० అన్నవికారత్వాత్‌ అన్నమయకోశః 
స్థూల భోగాయతనత్వాచ్చ 29९९२९८० జాగ్రదితి చ వ్యపదిశ్యతే। 
ఏతత్‌ వ్యష్ణ్యుప హితం చైతన్యం విశ్వ ఇత్యుచ్యతే । సూక్ష్మశరీరాభిమాన 
23०25 6९5९ స్ఫూలశరీరాది ప్ర విష్టత్వాత్‌ | అస్యాహఘ్యేషా వ్యష్టిః 
స్థూల శరీరం అన్నవికారత్వాదేవహేతోః అన్నమయకోశో జాగగదితి 
చోచ్యతే । తదానీమేతౌ వైశ్వానరౌ దిగ్వాతార్మవరుణాశ్వధిః 
క్రమాన్నియంత్రితేన [శ్రోత్రాదీం[ద్రియ పంచకేన క్రమాత్‌ శబ్దస్సర్శరూప 
గంధాన్‌ అగ్నీంద్రోపేంద్ర యమ (&5 & ०2 8&)£ నియంశత్రితేన 
వాగాదీంద్రియపంచకేన క్రమాత్‌ వచనాదానగమననిసర్గ ఆనందాన్‌, 
చం(ద్రచతుర్ముఖ శంకరాచ్యుతైః (క్రమాన్నియంత్రితేన 
మనోబుద్ధ్యహంకార చిత్తాఖ్యాని అంతరింద్రియ చతుష్మేణ క్రమాత్‌ 
సంకల్పనిశ్చయహంకార చైత్త్సాంశ్చ సర్వానేతాన్‌ స్టూలవిషయాన్‌ 
అనుభవతః 'జాగరితసానో బహిః ప్రజ్ఞః ఇత్యాది (శుతేః । 


నవంబర్‌ 2023 13 


అత్రాష్యనయోః స్ఫ్టూలవ్యష్టి సమష్ట్వోః తదుపహిత విశ్వవైశ్వానరయోశ్చ 
వనవృక్షవత్‌ తదవచ్చిన్న ఆకాశవచ్చ జలాశయ జలవత్‌ తద్గత 
ప్రతిబంబాకాశవచ్చ పూర్వవదభేదః । ఏవం పంచీకృత పంచభూతేభ్యః 
స్టూలప్రపంచోతృత్తిః I 

అనువాదము - ఇచట కూడా చతుర్విధ సకల స్టూల 
శరీరములను ఏకానేకబుద్ధివిషయముగ వన జలాశయములకు వలె 
సమిష్టియు, వృక్ష జలములకు వలె వ్యష్టియును నగుచున్నది. ఈ 
సమష్టి న్ఫూలశరీరోవపహిత చైతన్యము వైశ్వానరుడనియు, 
నానావిధరూవములతో |(ప్రకాశించుట వలన విరాట్టనియు 
చెప్పబడుచున్నాడు. ఈ విరాట్బురుషునకు ఈ సమష్టి స్టూల శరీరము 
గను, అన్నమయ వికారమగుటవలన, ఆత్మాచా దక మగుటవలన 
అన్నమయకోశమని, స్టూలసుఖదుఃఖాది భోగములకు ఆ[(శయ 
మగుటవలననే ఈ ९०९ శరీరము జా(గదవన్గయనియు 
పేర్కొనబడుచున్నది. 

ఈ వ్యష్ట్యపహితచైతన్యము సూక్ట్మశరీరాభిమానమును 
విడిచి పెట్టక స్థూల శరీరాదులను ప్రవేశించుట వలన విశ్వుడనబడును. 
ఇతనికి కూడ ఈ వ్యష్టి ఉపాధి స్థూలశరీరమనియు, అన్నవికారమును 
ఆత్మాచ్చాదకమును యగుటచే అన్నమయ కోశము జాగ్రదవస్థయని 
చెప్పబడును. ఇచ్చట ఈ విశ్వవైశ్వానరులు దిక్కు వాయు, సూర్య, 
వరుణ, అశ్వినీ దేవతలచే క్రమముగ నియమింపబడినవారై 
శ్రోత్రేనియ పంచకముతో క్రమముగ శబ్ద, స్పర్శ, రూప, రస, 
గంధములను, అగ్ని, ఇంద్ర, ఉపేన్ల, యమ, (ప్రజాపతులచే 
క్రమముగా నియండ్రింపబడినవారై వాగాదీంద్రియ పంచకముతో 
క్రమముగా వచన, ఆదాన, గమన, విసర్గ, ఆనందములను చంద్ర, 
చతుర్ముఖ, శంకర, అచ్యుతులచే క్రమముగా నియమింపబడినవారై 


14 వేదాంతభేరి 


మనోబుద్ధ్య్వహంకార చిత్తములనెడు అంతరిం(ద్రియ చతుష్టయముతో 
క్రమముగా సంకల్బ, నిశ్చయ, అహంకార, చింతనలనెడు స్థూల 
విషయములన్నిటిని అనుభవించుచున్నారు. “జాగరితస్థానో బహిః 
ప్రజ్ఞః” అను (శ్రుతి దీనికి ప్రమాణమై యున్నది. ఇచ్చట కూడా ఈ 
స్థూల వ్యష్టి సమష్టి ఉపాధులతో కూడిన విశ్వవైశ్వానరులకు 
వనావచ్చిన్న వృక్షావచ్చిన్న ఆకాశమునకు జలాశయ-జలగత 
ప్రతిబింబ ఆకాశమునకువలె అభోదమే. ఇట్లు వంచీకృత 
పంచభూతములనుండి స్ఫూలప్రపంచోత్పత్తి నిరూపించబడినది. 
మహాప్రపంచ నిరూపణము 

మూలము - ఏతేషాం స్టూల సూక్ష్మ ప్రపంచానామపి సమష్టి 
రేకో మహాన్సపంచో భవతి । యథావా అవాంతరవనానాం సమష్టిరేకం 
మహద్వనం భవతి । యథావా అవాంతర జలాశయానాం సమష్టి 
రేకోమహాన్‌ జలాశయః । ఏతదుపహితం వైశ్వనరాదీశ్వర పర్యన్తం 
చైతన్యమపి అవాన్తరవనావచ్చిన్నాకాశవత్‌ అవాంతర జలాశయ గత 
ప్రతిబింబాకాశవచ్చ ఏకమేవ । ఆభ్యాం మహాప్రపంచ తదుపహిత 
చైతన్యాభ్యాం తప్తాయఃపిండవత్‌ అవివక్తం సత్‌ అనుపహితం చైతన్యం 
“సర్వం ఖల్విదం బ్రహ్మ” ఇతి వాక్యస్య వాచ్యం భవతి । వివిక్తం సత్‌ 
లక్ష్యమపి భవతి । ఏవం వస్తున్యవస్త్వారోపో9_ ధ్యారోపః సామాన్వ్యేన 
ప్రదర్శితః ॥ 

అనువాదం - పూర్వము నిరూపించబడిన స్థూల సూక్ష్మ్యకారణ 
ప్రపంచము కలసి సమష్టిగా ఒక మహాప్రపంచమగుచున్నది. ఎట్లన 
అవాంతర వనములన్నియు కలసి సమష్టిగా ఒక మహద్వనముగా, 
అవాంతర జలాశయములన్నియు కలసి సమష్టిగా ఒక గొప్ప 
జలాశయముగా వ్యవహరింపబడునట్లు ఈ సమష్టి ఉపాధితో కూడిన 


నవంబర్‌ 2023 15 


మొదలుకొని ఈశ్వర పర్యంతముగల చైతన్యము కూడా 
అవాంతరవనావచ్చిన్న ఆకాశమునకు వలె, అవాంతర జలాశయ 
గత టప్రతిబింబాకాశము వలె ఒకటిటవేం యగంచున్న్చది. 
మహాప్రపంచముతో అట్లే తదుపహిత చైతన్యముతో తపింప 
చేయబడిన లోహపిండమువలె అభిన్నమైనటువంటిదై, ఉపాధి రహిత 
శుద్ధ చైతన్యము “సర్వం ఖల్విదం బ్రహ్మ” అను మహావాక్యమునకు 
వాచ్యార్థమగును. వేరు చేయబడినదై లక్ష్యార్థమున్ను నగుచున్నది. 
ఇట్లు వస్తువునందు అవస్తువుయొక్క ఆరోపరూపమైన అధ్యారోపము 
సంగ్రహముగా నిరూపింపబడినది. (సశేషం) 


చి న్మయ బోధ 


> పరమస్థానాన్ని అందుకోడానికి వ్యక్తి తన 
4 కర్మలను, ఆలోచనలను, వాటికి మూలమైన వాసనలను 
८ [9 & అధిగమించాలి = సాగిసూండాలి. ఆలోచనా 
(ప్రవాహాన్ని అరికట్టుతూ వాసనలు ఏర్చడని విధంగా ఆ కర్మలను చేయాలి 
శరీరమనోబుద్దుల ద్వారా దానిని సాధించవచ్చు. శారీరక స్థాయిలలో ఒక 
ఉన్నత లక్ష్యానికి అంకితమై కర్మలు చేయడం లాంటి నిస్వార్థసేవను 
అభ్యసించాలి 
మానసిక సాయిలో భగవంతునకె భగవంతుని స్వరూపాలయిన 
ప్రాణులందరికీ ప్రేమను ధారబోయడం ద్వారా భక్తిని పెంపొందుకోవచ్చు 
బుద్ధిస్థాయిలో పరమ సత్యానికి మిథ్యాప్రపంచానికి మధ్య భేదాన్ని విచక్షణతో 
తెలిసికొని సర్వ ప్రపంచాన్ని వ్యాపించి యుండే పరమ సత్యం పైననే 
ఆలోచన నిలిపి వుంచడమెలానో అభ్యసించవచ్చు. ఇలా మూడు స్థాయిలలో 
అభ్యసించిన శిక్షణ వలన ఆలోచనల స్వభావం మెరుగయి ఉన్నత తత్వం 
వైపు తిరుగుతాయి. ఇలా శిక్షితమైన మనస్సు భగవంతుని నామాన్ని 
నిరంతరం జపించడం ద్వారా ఆలోచనా స్వభావాన్ని గురించి గాఢంగా 
ధ్యానం చేయడం ద్వారా ఇంకా పరిపక్వమౌతుంది. 


16 వేదాంతభేరి 


= ० శ్రీగురు थु నమః 


విశ్వరూప సందర్శనయోగము-24 


- శ్రీ సర్వా నందగిరి స్వాములవారు 

తనకు తిరిగి దర్శింపజేసిన శ్రీకృష్ణుడి సహజరూపాన్ని చూసి 
అర్జునుడు సంతోషించి పలికాడు. 
అర్షున ఉవాచ - 

శ్లో ॥॥ దృష్ట్వేదం మానుషంరూపం తవ సౌమ్యం జనార్దన । 

ఇదానీ మస్మి సంవృత్తః స చేతాః ప్రకృతిం గతః ॥ 51 

ఓ జనార్దనా! నీ యొక్క ఈ (ప్రసన్నమైన మానవరూపాన్ని చూసి 
ఇప్పుడు నేను మామూలు స్థితి గల వాడినైనాను. నా మనస్సు, ఆలోచనలు 
స్వాధీనంలోకి వచ్చినవాడినైనాను. 

ఇంతకు ముందు అన్నివైపులకూ వ్యాపించి భయంకరంగా 
కనిపించిన రూపం అదృశ్యమై, నీలమేఘశ్యామల వర్ణము, చతుర్భుజము, 
వాటిలో ధరించబడిన శంఖచ॥(క్రాది ఆయుధాలు, చల్లని చూపులు, 
మల్లెమొగ్గల వంటి పళ్లవరసగల చిరుమందహాస వదనము గల శ్రీకృష్ణుడిని 
అర్జునుడు చూచాడు. ఇంతసేపు భయంతో వణికిపోతూన్న అర్జునుడు 
ఒక్క క్షణంలో స్వస్థచిత్తుడై “నేను మామూలుగా ఐనాను, సంతోషంగా 
వుంది” అని పలికాడు. ఒక భీకరదృశ్యాన్ని చూసినవాడు, దారుణమైన 
సంభటనను చూసినవాడు, నష్టమైన అపార సంపదను తిరిగి 
పొందినవాడు, తప్పిపోయిన చిన్ని కొడుకును తిరిగి పొందిన తల్లిదం[డ్రులు, 
ఇటువంటి వారు తమ పరిస్థితినుండి, అంటే భయంగానీ, విషాదంగానీ 
ఐన దాని నుండి ఒక్కక్షణంలో మామూలు స్థితికి రావటం సంభవించదు. 
దుఃఖంతోనూ లేక మహదానందంతోనూ “ఉక్కిరిబిక్కిరి” నోట మాటలు 
రావు గదా! ఐతే పరమాత్మ అను(గహమనేదానికి ఇటువంటి మాహాత్య్యము 
వుంటుందని (గ్రహించాలి. అందుచేత విశ్వరూపాన్ని ఉపసంహరించిన 
మరుక్షణమే అర్జునుడు తన మామూలు స్థితికి వచ్చి సంతోషించాడు. 


నవంబర్‌ 2023 17 


| 


అడిగిన వెంటనే తన కోరికను పరమాత్మ తీర్చినందుకు తను 
మహాభాగ్యవంతుడిని అనుకుంటూ ఆనందపడుతున్నాడు. 


ఐతే అర్జునుడు దర్శించిన విశ్వరూపాన్ని దర్శించగలగడమన్నది 
ఎంత దుర్ల్హభమో తెలుపుతున్నాడు పరమాత్మ 
శ్లో సుదుర్దర్శ మిదంరూపం దృష్టవానసి యన్మమ । 
దేవా౭_ ష్యస్యరూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ॥ 


అత్యంత దుర్హభమైన ఏ నా విశ్వరూపాన్ని వీవ్ర దర్శించావో ७ 
ఈ యొక్క రూపాన్ని దేవతలు గూడా దర్శించాలని ఎల్లప్పుడూ కోరుతూ 
వుంటారు. 


దేవతలు యజ్ఞయాగాది సత్మర్మలను విస్తారంగా ఆచరించి 
పుణ్యాన్ని గడించిన ఉత్తమ జీవులు, వారి నివాసము స్వర్గలోకము. వారు 
అనేక పదవులను పొంది స్వర్గసుఖాలను అనుభవిస్తున్నారు. ఐతే వారికి 
గూడా ఈ విధమైన విశ్వరూపదర్శనము కలగటము చాలా కష్టము 
వారందరూ కలసి ఏకాగ్రమనసుతో పరమాత్మను చాలాకాలము ధ్యానము 
చేసినా గూడా అశరీర వాణిగా శబ్దంగానో లేదా జ్యోతిరూపంలోనే ఆయన 
వారిని అనుగ్రహిస్తుంటాడని శ్రీమద్భాగవతాది పురాణాల ద్వారా తెలుస్తుంది. 
ఆ దర్శనము కూడా ఒక్కక్షణము మాత్రమే. కొన్ని తడవలు ఆ దేవతలందరు 
బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమ కష్టాలను పరిష్కరించమని వేడుకున్నప్పుడు, 
అవసరమనుకుంటే ఆయన వారందరినీ వెంటబెట్టుకుని శ్రీమన్నారాయణుడి 
ధామానికి వెళతాడు. (బ్రహ్మదేవుడి ప్రార్థనతో (ప్రసన్నుడై కొద్దిసేపు 
శేషశయనుడై దర్భనమిచ్చినప్పుడు మాత్రమే ఆయనను దర్శించే భాగ్యము 
దేవతలకు లభిస్తుంది. ఐతే దేవతలు ఆయన యొక్క విశ్వరూపాన్ని కూడా 
దర్శించాలని నిరంతరము కోరకుంటుంటారు. ఐనా కూడా ఆ దేవతల 
కోరిక ఎన్నడూ ఫలించలేదు. అర్జునుడి పుణ్యమా అని వారు గూడా 
ఇప్పుడు ఆ దివ్యరూపాన్ని కొంతసేపు దర్శించే భాగ్యాన్ని పొందగలిగారు. 
తమ కోసమే వెలిగించి పెట్టుకున్న దీపము తన చుట్టూ గల వారికి కూడా 


ప్రకాశాన్ని ఇస్తుంది గదా! 

అర్షునుడి తరవాత గూడా ఎవరికైనా ఆ విశ్వరూపాన్ని 
దర్శించడానికి అవకాశమేదైనా వుంటుందా అనే ప్రశ్నను గురించి పరమాత్మ 
తెలుపుతున్నారు. 
శ్లో ॥ నాహం వేదైర్నతపసా న దానేన న చేజ్యయా । 

శక్య ఏవం విధోద్రష్టుం దృష్టవానసి యన్మమ ॥ 58 

ఏ విధంగా నన్ను చూసినవాడివైనావో అటువంటి నేను వేదాల 
చేత గానీ, తవస్సుచేత గానీ, దానంచేత గానీ, యజ్ఞంచేత గానీ 
దర్శించబడటానికి సాధ్యము కాదు. 

ఈ అధ్యాయములోని 485 శ్లోకంలో చెప్పిన విషయాన్నే 
అర్జునుడికి తిరిగి ఇప్పుడు శ్రీకృష్ణుడు తెలుపుతున్నాడు. పరమాత్మ ఒక 
మాటు చెప్పిన విషయాన్నే యథాతథంగా వెంటనే మళ్ళీ ఎందుకు 
చెబుతున్నాడు? 

శ్రీకృష్ణుడు తన పసితనంలో నందగోకులంలో తల్లి యశోదకు 
తన నోటిలో విశ్వరూపాన్ని చూపాడు. ఐతే ఆ విశ్వరూపము అర్జునుడికి 
చూపిన భయంకరమైన కాలరూపము కాదు, అది కూడా ఆమెకు తనపై 
గల (డ్రేమ వలననే. అప్పుడు ఆమె అత్యంత సం(భ్రమాశ్ళ్చర్యాలలో 
మునిగిపోయి, తన కొడుకు సామాన్యుడు కాడు. ఆయన సృష్టికర్త ఐనవాడు, 
జగదాధారుడు ఐన పరబ్రహ్మమనే సత్యంలో లీనమై ఆనందిస్తూ శరీర 
స్మృతిని కోల్పోయింది. కొంతసేపటికి పరమాత్మ ఆమె బుద్ధిని తిరిగి 
తనమాయ చేత కప్పేశాడు. వెంటనే ఆమె ఈ లోకంలోకి వచ్చి తను 
చూసినదంతా మరిచిపోయి ఆయనను తన కొడుకే అనుకుంటూ 
గారాబంతో చూసుకుంది. 

అదేవిధంగా, అప్పుడు విశ్వరూప దర్శన సమయంలో తెలిపింది. 
అర్జునుడి బుద్ధిలో వుందో లేదోనని ఇప్పుడు అతడు మామూలు స్థితిలో 
వున్నప్పుడు పరమాత్మ బోధిస్తున్నాడు. (సశేషం) 


నవంబగ్‌ 2023 


19 


ప మైత్రేయికి యాజ్ఞవల్యుని బోధ 


యాజ్ఞవల్యునికి మై(త్రేయీ, కాత్యాయనీ అని ఇద్దరు 
భార్యలుండిరి. వారిలో మైత్రేయి (బ్రహ్మవాదిని, కాత్యాయనిమాత్రం 
అందరి స్ర్తీల వలె లోకజ్ఞానం గలది. ఇట్లుండగా యాజ్ఞవల్యునికి 
సన్న్యాసం తీసుకోవాలని-తురీయ ఆ(శ్రమమైన సన్వాసా(్రమాన్ని 
(గహించాలని కోరిక గలిగినది. 


అప్పుడు యాజ్ఞవల్యుడు పెద్ద భార్య అయిన మైత్రేయిని పిలిచి 
ఆమెతో ఇలా అన్నాడు - “ఓ మైత్రేయ! నేనిప్పుడున్న గృహస్థాశ్రమాన్ని 
వదలిపెట్టితురీయమగు సన్వాసాశ్రమాన్ని స్వీకరించాలనుకొంటున్నాను. 
కాబట్టి నీవు నాకు సన్యాసం తీసుకోవడానికి అనుమతిని ఇవ్వమని, 
అట్లే నీవు సరేనంటే ఆస్తిని కాత్యాయని వాటాను కాత్యాయనికి, నీ 
వాటాను నీకు పంపకం చేస్తాను” అని. 


దానికి మైత్రేయి ఇలా అన్నది - “భగవన్‌! ఒకవేళ సమస్త 
సంపదల గల పృథివీ మండలమంతా నాదైతే, ఆ సంపదలతో 
యాజ్ఞదానాది వుణ్యకర్మలు చేస్తే దానితో నాకు మోక్టం 
కలుగుతుందా?” అని. దానికి జవాబుగా యాజ్ఞవల్యుడు - 
కలుగదు. వానితో మోక్షం రాదు. కానీ భోగసామ(గులు గల 
మానవులెట్లు సుఖంగా జీవిస్తారో అలా నీ జీవితం సుఖమయ 
మవగలదు. ధనంతో మాత్రం మోక్షం లభిస్తాదనే ఆశలేదు. 


మైత్రేయి - “మీరిచ్చే సంపదతో మోక్షం రానప్పుడు దానితో 
నాకేమి పని? దానిని నేనేమి చేసుకోగలను? కాబట్టి మీకు తెలిసిన 
అమృతత్వానికి సంబంధించిన సాధనను నాకు బోధించండి” అని 
తెలిపింది. 


—| 
20 వేదాంతభేరి 


యాజ్ఞవల్యుడు మైత్రేయికి చెప్తున్నాడు - మైత్రేయీ! “ఆత్మనస్తు 
కామాయ సర్వం ప్రియం భవతి” - ఆత్మయే అన్నిటికన్నా ప్రియాతి | 
ప్రియము. భార్య భర్తను (పేమిస్తుందంటే తన (పేమకోసమే - తన 
సంతోషం కోసరమే భర్తను (ప్రేమిసుంది. భరకోసం కాదు. అట్లే భర 
భార్యను ఆ్రైమిస్తున్నాడంటే తన ఆనందంకోసమే డ్రుమిస్తున్నాడు. | 
భార్యకో రం కాదు. పుత్రులను, పుత్రికలను అనగా సంతానాన్ని | 
ఢ్రుమిస్తున్నామంటే “ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియో భవన్తి 
తన (ఆత్మ) సంతోషం - ఆనందం కోనరమే నంతానాన్ని 
ట్రేమిస్తున్నాము, వారి కోసరం కాదు. సంపదను (ప్రేమిస్తున్నామంటే 
తన (ఆత్మ) సంతోషం - ప్రీతి కోసరమే సంపదను (ప్రేమిస్తున్నాము 
సంపద (ప్రీతి కోసరం కాదు, “న వా అరే బ్రహ్మణః కామాయ 
(బ్రహ్మ ప్రియోభవతి' - బ్రహ్మయొక్క ప్రీతికోనసరం (బ్రహ్నప్రియుడు 
కావడం లేదు. తన ఆత్మ పీతికోసరం |ప్రియుడడుతున్నాడు. లోకాల 
ప్రీతికోసరం లోకాలు ప్రియములు కావడం లేదు. తన ఆత్మ ప్రీతి 
కోసరం లోకాలు (ప్రేమింపబడుతున్నాయి. “దేవానాం కామాయ 
దేవాః ప్రియా న భవన్తి, ఆత్మనన్లు కామాయ దేవాః (ప్రియా छ" 
~ దేవతల (ప్రీతికోసరం దేవతలను (ప్రేమించడం లేదు. (ప్రియులు 
కావడం లేదు. ) ఆత్మ (పీతీ కోనరం దేవతలు (९०० బడుతున్నారు. 
ప్రాణుల (ప్రీతికోనరం ప్రాణులు పేమింపబదుట లేదు. నీ ఆత్మ 
పీతీకోసరం (ప్రాణులు హప్రేమింపబుదుతున్నారు. (న వా అరే భూతానాం 
కామాయ భూతాని (పీయాణీ భవన్తి, ఆత్మనను కామాయ ఘాతాని 
(०८८००८५ 209" “ఆత్మనను కామాయ నర్వం (ప్రీయం భవతీ" - 
01.11 0409140 పేమింవేటదుతుంది = ప్రియమవుతూంగి, 


0010(30)0) 2023 a1 


అ మైత్రేయి! “ఆత్మ వా అరే ద్రష్టవ్యః, శ్రోతవ్యః, మన్తవ్యో, 
నిదిధ్యాసితవ్యో” - మైత్రేయో! అన్నింటి ప్రయోజనం కోసరం అన్నీ 
ప్రియం కావు. ఆత్మ (తన) ప్రయోజనం (ప్రీతి) కోసరమే అన్నీ 
డఉ్రయమవుతాయి. అందువలన ఆత్మనే (ఆత్మను గురించే) (శవణం 
, చేయాలి (వినాలి). ఆత్మనే తెలుసుకోవాలి, ఆత్మనే నిదిధ్యాస చేయాలి. 
ఈ [(శవణమనన, నిదిధ్యాన నలతో జ్ఞానం కలుగంతంంది. 
| “జ్ఞానాదేవతు కైవల్యమ్‌” ఈ జ్ఞానం వలననే కైవల్యము -మోక్షము 
లభిస్తుంది. (బృహదారణ్యకోపనిషత్తు నుండి) 


వివేకవాణి 
1. (వతిమానవుడు ఇదివటకే 
అనంతాత్మ స్వరూపుడై యున్నాడు. కాని అనేక 
ప్రాపంచిక పరిస్థితులు అతనిని కప్పివేయు 
చున్నవి. ఎపుడవన్నియు తొలగించేవేయ 
బడునో, అపుడతడు శీఘముగ ఆత్మాసాక్షాత్మారాన్ని పొంది తన 
సహజ స్వరూపమును వ్యక్తము చేయును 
2. మాయ అను తెర ఎపుడు పూర్తిగా తొలగిపోవునో, అపుడది 
ఏకాలమందును లేనేలేదని మనకు తెలియగలదు. మటియు మనము 
సర్వదా ఆత్మ స్వరూపులమే అయి యున్నామనియు, మరొక రూపము 
కానే కాదనియు అనుభూతి కాగలదు. అప్పుడు ఆ మాయా 
రూపమగు తెర కూడ విస్మరింపబడును. 

: 3. మోక్షమును మనుజుడు ఇపుడు ఇచటనే బడయవచ్చును. 
దాని इध्‌ మటియొక జన్మ వటికు వేచియుండనక్షరలేదు. మోక్షమనగా 
ఆత్మసాక్షాత్మారమే. ఒక్కసారి ఒక్కక్షాూము ఆత్మానుభూతి కలుగుట తోడనే 
మరల ఎప్పుడూ ఉపాధి భావంతో మోసగింప బడనేరడు. 


29 వేదాంతభఖేరి 


మ. కె. ప్రతాప్‌, తిరుపతి. 


హృదయసూత్ర మహిమ-1 
షిమోనొసెకి జపాన్‌లో ఒక నగరం. హైకీతెగకు, వారి 
ప్రత్యర్థులకు మధ్య భయంకర సముద్ర పోరాటం జరిగిన ప్రదేశమది 
€ యుద్ధంలో హైకీతెగ మొత్తం వీరమరణం పాలయింది. తెగ అలా 
అంతరించిపోయినా వారి కీర్తి మాత్రం జానపద వీరగాథల రూపంలో 
ప్రజల్లో నిలిచిపోయింది. షిమోనొసెకి నగర సమీపంలోని ఒక 
దేవాలయంలో వుండే ఒక (గుడ్డిబాలుడు ఆ వీరగాథలను 'బివాి అనే 
తంతీవాద్యసాయంతో వీనులవిందుగా పాడేవాడు. అద్భుతమైన 
కంఠస్వరమాధుర్యం కలిగిన ఆ పిల్లవాడి పేరు హోయిచి. ప్రజలు 
అతణ్ణి తమ వద్దకు పిలిపించుకొని తనివితీరా వీరగాథల గానం 
వినెవాతు. 
ఒకనాటి రా(కత్రి హెయిచి వద్దకు ०:66 నడిచివస్తున్న చప్పుడు 
వినిపించింది. అది ఒక సైనికుని నడక అని హెయిచి గుర్తించాడు. 
అతని వూహ నిజమే. ఆ వచ్చిన వ్యక్తి తాను సమురాయవీరుడని, 
తమ నాయకుడు దండుతో ఇటు వెళుతూ, మీ గానం గురించి విని, 
దానిని వినాలన్న కుతూహలంతో మిమ్మల్ని తోడ్మొని రమ్మన్నాడని 
చెప్పాడు. హెొయిచి అతని వెంట వెళ్ళాడు. శిబరం రాజమందిరంలా 
వుంది. హెయిచిని భటులు రాజుగారి ముందుకు తీసుకువెళ్ళి తివాచీ 
మీద కూర్చోబెట్టారు. హైకీతెగవారి వీరమరణాన్ని వర్ణించే 
విషాదఘట్టాలను గానం చేయమని రాజుగారు కోరారు. 
2०००००६ గానం మొదలుపెట్టగానే అన్నివైపుల నుండి 
చప్పట్లు వినిపించాయి. గానం కొనసాగే కొలది మెచ్చికోలు శబ్దాలు 


| 


6६26 2023 23 


అణిగిపోయి నభ మొత్తం వెక్కిళ్ళు, ఏడువుల ధ్వనులతో 
నిండిపోయింది. గానం ముగిశాక రాజుగారు హెొయిచీని మరో 
ఆరుదినాలపాటు వచ్చి రోజూ గానం చేయమని కోరారు. కార్యక్రమం 
తరువాత సమురాయివీరుడు అతనిని దేవాలయంలో వదలిపెట్టి 
మళ్ళీ రేపు వస్తానని వెళ్ళిపోయాడు. 

మరునాటి రాత్రి కూడా ఆ వీరుడు వచ్చి హెయిచీని 
వెంటబెట్టుకొని వెళ్ళాడు. చీకటిలో ఒంటరిగా బయటికి వెళుతున్న 
హుయిచీని గమనించిన దేవాలయవరిచారకులు అతణ్ణి 
అనుసరించారు. దట్టమయిన పొగమంచు కారణంగా అతడు పోతున్న 
జాడ కనుక్కోలేక నలువైపులా వెదకడం ప్రారంభించారు. అలా 
వెతుకుతుండగా వారికి దూరం నుండి హొయిచీ గానం 
వినిపించింది. గానం వినిపించిన దిశగా నడుస్తూ వాళ్ళొక శ్మశానం 
చేరారు. శ్మశానం మూలలో హెయిచీ ఒంటరిగా కూర్చొని గానం 
చేస్తున్నాడు. పరిచారకులు అతణ్ణి లేవదీసి ఆలయానికి తీసుకొచ్చి 
విహారంలోని పెద్దభిక్షువుకు జరిగిన విషయం చెప్పారు. హెయిచీ 
గానం చేసింది రాజదర్శ్భారులో కాదు, శ్మశానంలోని దయ్యాల 
సమూహానికని పెద్దభిక్షువు గహించాడు. ఇలా వదిలివేస్తే ఏడవదినం 
గానం తరువాత హెయిచీ చంపబడతాడని కూడా (గహించాడు. 
మరుసటిదినం హెయిచీ దయ్యాలకు కనబడనీయకుండా చేయాలని 
ఒక భిక్షువును పిలిచి, హెయిచీ దేహమంతా హృదయ సూత్రాన్ని 
ప్రాసిపెట్టమని ఆదేశించాడు. భిక్షువు వెంటనే బ్రష్టు రంగులు 
తీసుకుని, హెొయిచీ దేహమంతా హృదయసూత్రమంధ్రంతో 
నింపివేసి, అతణ్ణి రాత్రంతా మౌనంగా వుండమని ఆదేశించి 
వెళ్ళిపోయాడు. సమురాయివీరుడు వచ్చిన అలికిడి అయ్యింది. 
అయినా 25०००००९) మౌనంగా వుండిపోయాడు. ఉన్నట్టుండి అతని 
రెండు చెవులు ఎవరో పుటుక్కున త్రెంచివేశారు. భరించరాని బాధను 
దిగమింగి హెయిచీ అరవకుండా మౌనంగా వుండిపోయాడు. 


24 వేదాంతథి 


శరా a 
YW) UY 


™ 


సటిదినం ఉదయం పెదభిక్షువు, చిన్నభిక్షువు 

రక్తం కారుతున్న చెవులతో హెయిచీ కనిపించాడు. తను 

తప్పు జ్ఞాపకం వచ్చి చిన్నభిక్షువు పశాతాపంతో కృంగిపోయా 

కాదయమంత్రంలోని “ఏవం మయా గశ్రుతమ్‌' అనే మొదటి వాక్యాన్ని 
హెొయిచీ చెవుల మీద వబాస్తె బాగుంటుందనుకుని మిగతా సూ(త్రా 
| దేహమంతా ట్రాసి, చివర చెవుల సంగతి మరిచిపోయాడు. అందువల్ల 
హృదయ సూత్రం లేని హెొయిచీ చెవులను దయ్యం త్రెంచుకుని 
పోయింది. అంటే హృదయసూత్రం భూతప్రేతపిశాచాలను దగ్గరికి 
చేరదనివ్వదని బౌద్దుల నమ్మకం. 

(శ్రీబోధచైతన్యగారి బ్రజ్ఞాపారమిత' సౌజున్ఫంతో) | 
సద్గురు సర్వసేవాట్రస్టునిధికి ఈ|క్రిందివారు పైకం పంపినారు | 
శ్రీమతి మానస పోతిరెడ్డి (హైద్రాబాద్‌) - రూ.10,000/- 

. పి.మునికృష్ణయ్య, ఎం.డి., - రూ.20,000/- 
పరాశక్తి ఇండస్ట్రీస్‌ (హైదరాబాద్‌) 

. శ్రీమతి డి.రత్నప్రభ (తిరువణ్ఞామలై) - రూ. 10,000/- 

. జె.వి.ఎం.నాయుడు (విశాఖపట్నం) - రూ.20,000/- 

. సిహెచ్‌. మార్మొండయ్య (శ్రీకాళహస్తి) - రూ.20,000/- 

. ఐతా మురళీకృష్ణ (శ్రీకాళహస్తి) - రూ.10,116/- 

. గరికపాటి రమేష్‌బాబు (శ్రీకాళహస్తి) - రూ.20,001/- 

. వి.దుర్గాభవాని (తిరుపతి) అన్నదానానికి - రూ.10,000/- 

వీరందరిని గురువరంవర అనుగపొంచుగాక 

వేదాన్తభేరి పోషక చందా ఈ (క్రిందివారు పంపినారు 

. సాయిబాబా మందిరం (కోట) - రూ.3000/- 

. డా॥ ఆచార్య కె. ప్రతాప్‌ గారు(తిరుపతి) - రూ. 3000/- 

3. యజ్ఞగుంట్ల సెంట్రల్‌ లైబ్రరీ (యజ్ఞగుంట్ల) - రూ.3000/- 


గువంబర్‌ 2023 25 


ह 
మూలము : —- అనువాదము : 
శ్రీసంత్‌ జ్ఞానేశ్వర్‌ నైనారు అప్పాస్వామి 


మం(్రతంత్రమల్డేసెడి మంత్రవాది 
దయ్యము బిల్బిపలికించు తంతువోలె 
మాటదేవుని భ్రాంతిగ మార్చివేయు 
తానె నామరూపంబుల దాల్పినటుల 
దేహమందున జేరి సందియము లేక 
బంధములజిక్కె నాత్మ సంపర్మమంది 
మంకత్రజపమున నాత్మ స్వతంత్రమగును 
ఆత్మ తానుగ మాటల కందుచుండు. 


ఉదయ భానుడు చీకటి నుగ్గుజేయు 
కాని, మాటకు సూర్యుని ఘనపథంబు 
నివ్వగాలేము యత్నించి యెపుడుగాని 
మాట దెల్చునిష్టానిష్ట మార్గములను 


వాంఛగలుగ నాధ్యాత్మభావంబులందు 
మాట మటుమాయమైపోవు మనమునందు 
మాట మంచితనము నెట్లుసూటిగాను 
వర్ణనము జేయ వీలగు వసుధయందు? 


జ్ఞాపకంబు గల్లించు జనుల కదియె 
మాటకున్నట్టీ ఈ శక్తిమనుజుడెరుగు 
కాని సంబంధమిసుమంత యేని లేదు 
బ్రహ్మమునకును జ్ఞాపకపటిమకరయ 


26 వేదాంతభేరి 


బేవీమాహాత్యము 


~ డా॥ఎ.తారాలక్ష్మి ఎం.వఏ., ఎం.ఇడి., పిహెచ్‌.డి. 


మేధస ముని సురధునితో చెప్తున్నాడు. “రాజా దేవతలు 
స్తోత్రం చేస్తుండగానే, పార్వతీ దేవి గంగాజలంలో స్నానం చేయడానికై 
అక్కడకు వచ్చి అక్కడ ఉన్న దేవతలను జూచి, అందమైన 
కనుబొమలను ముడిచి మీరు 28259526 ఎవరిని? అని 
అమాయకంగా అడిగింది. వెంటనే ఆమె శరీర కోశం నుండి 
శుభమూర్తి అగు ఒక దేవత వెలుపలకు వచ్చి అమ్మ ప్రశ్నకు ఇలా 
సమాధానం ఇచ్చింది. “శుంభాసురునిచే తిరస్మరింపబడి, నిశుంభుని 
చేత యుద్ధమున ఓడించబడిన దేవతలు 'నన్సు' గూర్చి ఈ స్తోత్రాన్ని 
చేశారు ల్పది. 


పార్వతీదేవి శరీర కోశం నుండి వెలువడినందున ఆమె కౌశికి 
అనే పేరుతో లోకాలలో కొలవబడింది. కౌశికి పార్వతి శరీరం నుండి 
బయల్వేడలగనే పార్వతి నల్లని కౌశికారూపము ధరించింది. ఇలా 
ఉద్భవించిన కౌశిక హిమాలయ పర్వతాలను నివాసంగా చేసుకొని 
విహరింపసాగింది. 


అతిలోక సౌందర్యంతో ప్రకాశించుచున్న అంబిక (కౌశిక)ను 
చూచి శుంభ, నిశుంభులు ఆశ్చర్యంతో పరుగు పరుగున శుంభుని 
చేరి అతనితో “మహారాజా అత్యంత మనోహరమైన, సౌందర్యవతియెన 
ఒకానొక స్త్రీ హిమాలయ పర్వత ప్రాంతాలను ప్రకాశింపజేస్తూ 
తిరుగాడుతూ ఉంది. అంతటి అత్యుత్తమ సౌందర్యరాశిని ఎవ్వరు 
కూడా, ఎచట కూడా చూచి ఉండరు. దయచేసి ఆ దేవి ఎవరో 
తెలుసుకొని తక్షణమే మీ సొంతం చేసుకోవలసింది. దైత్వేశ్వరా! 


నవంబర్‌ 2023 27 


र ఆ (ॐ తప్పక చూడవలసింది. (ప్రభూ! ముల్లోకాలలో గల 
విలువైన రత్నాలు, గజాలు, అశ్వాలు అన్నీ ఇప్పుడు నీ ఇంటనే 
న్నాయి. గజరత్నమగు ఐరావతాన్ని ఇంద్రుని వద్ద నుండి నీవే 
గ్రహించావు. పారిజాతవృక్షము, ఉచ్చెశ్రవమను గుర్రం కూడా నీచే 
తేబడినవి. పూర్వం (బ్రహ్మకు చెందిన అద్భుతమైన హంసలతో 
పూన్చబడిన అద్భుత విమానం కూడా ముంగిట ఉన్నది 
ధనాధిపతియెన కుబేరుని వద్ష నుండి తేబడిన మహా పద్మము 
సముద్రునికి చెందిన “కింజల్మిని” అను పరు గల ఎన్నటికీ వాడిపోని 
తామరపూలదండ కూడా నీవద్దనే ఉన్నది. బంగారు వర్షా న్ని కురిపించే 
వరుణుని ఛత్రము నీ వెంట వున్నది. ప్రజాపతి వద్ద గల ఉత్తమ 
రథము, యముని శక్తి రూప ఆయుధమైన “ఉతాంతిదములు” 
కూడా నీ వద్దనే ఉన్నాయి. నముధ్రంలో వుట్టిన నమస్త 
రత్నజాతులను, సముద్ర రాజు యొక్క పాశము నీ సోదరుని వద 
కలవు. రాజా! ఇలా నీవు విశ్వంలోని విలువైన రత్నాలన్నింటినీ, 
కెవశం చేసుకున్న వాడవు. శుభమూరి యగు ఈ (2 రత్నమును 
వేల చేపట్టలేదు?” అన్నారు. 


చండముండుల మాటలు విని శుంభుడు సుగ్రీవుడు అనే 
రాక్షసుని దేవి వద్దకు దూతగా పంపెను. దూతతో శుంభుడు “పుత్రా 
నీవు ఆ సుందరి వద్దకు చేరి, వెంటనే నా వద్దకు రమ్మని నా 
మాటగా చెప్పు. ఆమె సంతోషంతో త్వరితంగా నా వద్దకు వచ్చునట్లు 
లౌక్యంతో కార్యాన్ని నెరవేర్చు” అన్నాడు. 


Po 


హిమవత్సర్వతంపై అత్యంత రమణీయమైన (ప్రదేశంలో 
విహరించుచున్న అంబిక వద్దకు సుగ్రీవాసురుడు చేరి, (ప్రియంగా 
ఇట్లు పలికెను. “దేవీ! రాక్షస ప్రభువగు శుంభుడు మూడు లోకములకు 


28 వేదాంతభేరి 


~ వారి దూతగా నేను మీ కడకు వచ్చినాను. సర్వ 
దేవతలు ఎవరి ఆజ్ఞనైతే శిరసా వహించుచున్నారో, దేవతలందరినీ 
ఎవరు త్రుటిలో ఓడించినారో వారు చెప్పమన్న మాటలను మీకు 
విన్నవించుకొనుచున్నాను అంటూ దేవీ మా శుంభ మహారాజు మీతో 
ఇలా చెప్పమన్నారు, “దేవీ! మూడు లోకాలన్నీ నావి. దేవతలందరూ 
నాకు వశులు. మరియు యజ్ఞ భాగాలన్నీ నేనే అనుభవించు 
చున్నాను. ముల్లోకాలలో (్రేష్టమైన రత్నరాశులన్నీ నా అధీనంలోనే 
ఉన్నాయి. ఇంద్రుని ఐరావతము నాచే తేబడినది. పాలకడలిని 
చిలికినపుడు పుట్టిన ఉచ్చెశ్రవమును దేవతలు భక్తితో సమర్పించారు. 
ఓ సుందరాంగీ! దేవతలవద్ద, గంధర్వుల వద్ద, నాగుల వద్ద ఉన్న 
అత్యంత విలువైన వస్తువులన్నీ ప్రస్తుతం నా వద్దనే వున్నాయి. దేవీ! 
నిన్ను మేము సృష్టిలోని స్తీలందరిలోనూ రత్నసమానమైన దానిగా 
తలచుచున్నాము. 


అట్టి విలువైన నీవు నా వద్ద ఉండుటే ఉచితము. ఎందు వలన 
అంటే రత్నతుల్యమగు వస్తువులన్నింటినీ అనుభవించువారము మేమేకదా! 
కాబట్టి కోమలాంగీ నీవు నన్ను గానీ లేక పరాక్రమ శాలియగు నా 
తమ్మునిగానీ సేవింపుము” అని పలికి సుగ్రీవాసురుడు అమ్మా! మా 
మహారాజు చెప్పమన్న మాటలనన్నింటినీ పొల్లుపోక మీకు నివేదించితివి. 
మా మహారాజును వివాహమాడినచో అసమానమగు సంపద నీకు 
లభించును. నీవు చక్నగా ఆలోచించి మంచి నిర్ణయిం తీసుకొని మా 
మహారాజును వివాహమాడుము” అని పలికి దేవి ఇచ్చే సమాధానం 
కొరకై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు సుగ్రీవాసురుడు. 


స్యష్టి ఆవిర్భవించింది ఓంకార నాదం నుండే. మనం అనుదినం ఆ 
నాదంలోనే నివసిస్తున్నాం. సృష్టిలయమైనప్పడు మిగిలేది ప్రణవనాదమే 


గవంబర్‌ 2023 29 


అంటే చేతకానితనం కాదు 
- డా॥ పులివర్తి కృష్ణమూర్తి 

వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో రామ సద్దుణ 
వర్ణనము వాల్మీకి మహర్షి గావించారు. రాముడు సౌందర్యశాలి. 
పరాక్రమవంతుడు. అసూయ లేనివాడు. ఎల్లప్పుడూ ప్రశాంత 
చిత్తుడైన రాముడు మృధువుగానే మాటలాడును. ఎవరైనా పరుష 
వాక్యములు పలికినా కూడా దానికి ప్రత్యుత్తరము చెప్పడు. ఎవరైననూ 
ఏ విధముగానైననూ - ఏ ఒక్క ఉపకారమైన చేసినచో దానికే 
నిండు మనస్సుతో సంతోషించును. ఎవరు ఎన్ని అపకారములు 
చేసినను వాటిని స్మరింపడు. రాముడు మహాోబుద్ధిశాలి. మధురముగా 
మాటలాడువాడు. పరాక్రమవంతుడు. అయిననూ తనకున్న 
పరాక్రమాతిశయమును చూచుకొని గర్వించనివాడు. అతడెన్నడును 
అసత్యమాడి ఎరుగడు. అన్ని విషయాలు తెలిసినవాడు. 

పెద్దలకు సగౌరవముగా ఎదురేగి పూజించువాడు. ప్రజలకు 
అతనిపై ఎంత (३2 వుండేదో అతనికి కూడా అంత (३259 
ఉండేది. అభ్యాసము చేసే సమయంలో అవకాశం లభించినపుడు 
రాముడు శీలవృద్యల వద్దకును, జ్ఞాన వృద్ధుల వధ్ధకును, 
వయోవృద్యుల వద్ధ్దకును, సత్సురుషుల వద్దకు వెళ్ళీ వారితో 
సంభాషించేవాడు. అతడు దయాళువు. కోపమును జయించిన వాడు. 
బ్రాహ్మణులకు ఎదురేగి సన్మానించువాడు. దీనులను చూచి జాలి 
చెందువాడు. ధర్మము లన్నియు తెలిసినవాడు. ఎల్లప్పుడునూ తనను 
తాను అదుపులో ఉంచుకొనేవాడు. 

పరిశుద్ధవర్తనుడు. శ్రేయస్మరములుకాని అకార్యములయందు 
ఆసక్తిలేనివాడు. పండితుడు. ధర్మవిరుద్ధములైన కథలయందు 
అభిరుచిలేనివాడు. వరుసగా యుక్తులను చూపుట, మాటలాడుట 


30 వేదాంతభఖేలి 


~ ~ ~ కందా 
అ = = न ७ क नद्य వండు & 
~~~ ~ ~ "= 


ट కలా 
~ 
తుడు. ఆహారు टव = द्य 
మతరమూ ఇదిడాడు. 2 = కాడ అనమాదించడు. 


తాను ఎంత ఐలవంతుడైనా ఏ మూత్రం सज వినయ శీలి 
ఐంత గొహావాడైనా తాను ఒడెగ ఉండ్‌నబాడు. 
లోకంలో నత్తూరు 
యతలతోనూ. వినద్రుంగానూ 
ఆసలా <अ అంజ 
ద్రయత్యమే. వినయవిధేయతలున్న వారే భగవంతుడి కృపకు 


[न 4 చ << చ 
సే न अ) 
न्मः = 


= 


దునసు తెలుకు. మనకు తెలియంది ఏదో మనకు తెలియదు అన్న 
విషయం తెలిసేసరికి, హృదయంలోని ఆవహంకారవు పారలు కరిగి. 
వినమైతాభావం ప్రవేశిస్తుంది. 

మాదుమధురమైన ఫలసంపదను ఇచ్చే వృక్షాలు ఫలభారంతో 
వంగి కనిపిసాయి. ప్రాణికోటికి జీవధారను అందించే మేఘాలు 
'భూమూతదవ దగరగా టుగా వినయంగా కనిపినూ వర్షగధారలు 


ठ 2023 31 


కురివిస్తాయి. నీరు పల్లాన్ని ఆశ్రయిస్తూ సమస్త జీవులకూ 
అందుబాటులో వుంటున్నది. ఈ విధంగా ప్రకృతి మొత్తం వినమ్రతతో 
కనిపించి మానవాళికి సేవచేస్తోంది. వినమ్రత మానవ జీవితానికి 
ఆభరణం వంటిది. దానివలన మనిషి గుణాలు మరింతగా 
పరిమళిస్తాయి. పండితుడి పాండిత్యంగానీ, ధనవంతుడి ధనంగానీ, 
బలవంతుడి బలంగానీ, గుణవంతుడి నమ్రతగానీ కేవలం లోకహితం 
కోసమే వినియోగం కావాలని నీతికోవిదులు సెలవిచ్చారు. వినమ్రత 
మనిషిని మంచిమార్గం వైపు నడిపిస్తుంది. విలువలతో కూడిన జీవన 
మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఉత్తముడైన మనిషి ఎవ్వరినీ ఎగతాళి 
చేయకుండా, అసభ్యకరంగా ప్రవర్తించకుండా, పెద్దలపట్ల గౌరవంగా 
ఉంటాడు. వినమ్రత ఒక సంపదగా భావించాలి. 
మీకు తెలునా |! 

1. సప్త బుషులు - కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు విశ్వామిత్రుడు, 
గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని 
2. I. కృతయుగము - 17,28,000 సంవత్సరాలు 

7ा. త్రేతాయుగము - 12,96,000 సంవత్సరాలు 

7. ద్వారపరయుగము- 8,64,000 సంవత్సరాలు 

1\/ కలియుగము - 432,000 సంవత్సరాలు 


8. ఎనిమిది విధవివాహాలు - 1. బ్రాహ్మము, 2.దైవము, 8. ఆర్షము, 
4.|ప్రాజాపత్యము, 5.అసురము, 6.గాంధర్వము, 7.రాక్షసము, 
8. పైశాచికము (మహాభారతం నుండి) 


4. ఈశ్వరుని పంచముఖాలు - నాలుగు దిక్కులలో నాల్గు ముఖాలు. 
1.సద్యోజాత, 2.వామదేవ, 3.అఘోర, 4. తత్పురుష, ఐదవ ముఖం 
ఈ నాల్గింటి పైన ఉంటుంది. ఇది ఈశానుడు. ఈ పంచముఖం 
అన్నిటిని అదుపులో ఉంచుకొంటుంది. 


32 వేదాంతభేరి 


< 
| దివ్యజనని శారదాదేవి ప్రబోధం 
- శ్రీమతి గంగవరం శ్రీదేవి, తిరుపతి. 
ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడా కనిపించని 
దంపతులు శారదా రామకృష్ణులు. కాళీమాతచే నియంత్రించ బడ్డ 
ఒకే ఆత్మ రెండు శరీరాలుగా అద్భుత లీల సలిపారు. శారదా 
రామకృష్ణుల ఏకత్వం, అపూర్వమైనది. జగజ్జననీ జనకులైన 
శివపార్వతుల అర్దనారీశ్వర తత్వమే ఇందులో ప్రతిబింబిస్తున్నది 
కామవాసన లేని వినిర్మలమైన, విశిష్టమైన మహత్వపూర్ణ దాంపత్యం 
వారిది 

కలకత్తాకు 6 మైళ్ళ దూరంలో ఉన్న దక్తిణేశ్వరంలో 1885 
సంవత్సరంలో రాణి రాస్మ్రణి నిర్మించిన భరతారిణి కాళికాలయంలో 
పూజారిగా ఉన్న శ్రీరామకృష్ణులు అచంచలభక్తి విశ్వాసాలతో, 
తీవసాధనతో, మహావ్యాకులతతో ఉత్తమధ్యాన గరిష్టతతో, ఎనలేని 
పరిత్యాగ వైరాగ్య భావాలతో, ప్రగాఢ సాక్షాత్మార కాంక్షతో ఆ జగజ్జనని 
సాక్షాత్మరింప జేసుకొన్న దివ్యపురుషులు. యావత్‌ ప్రపంచంలో ఏ 
ఆధ్యాత్మిక మహనీయుడు చేయనన్ని చేయలేని అనితర సాధ్యమైన 
అనేక సాధనలను, భావాలను, మార్గాలను, పద్ధతులను, సం(ప్ర- 
దాయాలను తీవ్రతపనతో అనుష్టించి సర్వదేవీదేవతా సాక్షాత్మారం 
పొందడమేకాక వారందరినీ తమలో లీనం చేసుకున్న అనితర సాధ్య 
అవతార పురుషులు. 

అటువంటి మహాచార్యునికి దీటైన మేటి పావనగ్తీమూర్తి 
దివ్యజనని శారదాదేవి. 5 నం॥|ల వయనులో 24 నం॥ల 
శీరామకృష్ణులను వివాహం చేసుకున్న శారదా గురువుల 


పంబిర్‌ 2023 33 


నిర్వాణానంతరం 33 సం॥ జీవించి రామకృష్ణులచే ప్రారంభించబడ్డ 
అపూర్వ సన్యాస సంఘానికి గొప్ప ఆలంబన శక్తిగా, ప్రచోదక శక్తిగా, 
ప్రభావిత శక్తిగా మహత్వపూర్ణ పాత్ర పోషించింది. రామకృష్ణ సంఘం 
ఆవిర్భావంలో, వికాసంలో ఆ తల్లి ప్రధాన పరిచాలక శక్తి !! 


శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులు స్వామి వివేకానంద, స్వామి 
బ్రహ్మానంద, స్వామి రామకృష్ణానంద మొదలైన మహనీయులు, 
గృహస్థ శిష్యులైన దుర్గా చరణ్‌ నాగ్‌ మహాశుయుడు, గిరీష్‌చంద్రఘోష్‌ 
మొదలైనవారు, యోగీన్‌ మా, గౌరీమా లాంటి శిష్యురాళ్ళు అందరూ 
శారదమ్మ తల్లిని సాక్షాత్తు జగజ్జననిగా, సజీవదుర్గగా దర్శించారు. 
అటువంటి మాత్ళదేవి, సంఘజనని, సర్వకాలాలకు, సర్వజనులకు 
వర్తించే అపూర్వ జీవిత సత్యాలను మూడు అంశాలుగా చెప్పారు. 
ఇవి పాటించడం వలన జీవితాలు ఏవిధమైన అసంతృప్పులకు, 
ఆందోళనలకు, ఆవేదనలకు లోను కాకుండా ఎంతో సరళంగా, 


నిర్మలంగా, ఆనందంగా కొనసాగుతూ యున్నది ఎంతో యథార్థం! 
అవి - 1. స్వీకరణ, 2. సర్దుకుపోవడం, 3. అత్యున్నత సత్యంతో 
సంబంధం. 


1. స్వీకరణ :- మనము జన్మించిన కుటుంబ పరిస్థితులను, ఆర్థిక 
పరిస్థితులను ఉన్నవి ఉన్నట్లుగా స్వీకరించడం! ఈ జీవితంలో మనకు 
ప్రాప్తించిన ఈ పాత్రను ఎంతో సమర్థవంతంగా, సముచితంగా 
నిర్వర్తించాలి. అది ఎంత చిన్న పాత్ర అయినా సరే. ఒక నాటకంలో 
రెండు పాత్రలలో ఇద్దరు స్త్రీలు నటిస్తున్నారనుకొందాం. ఒకటి రాణి 
పాత్ర, రెండోది భిక్షగత్తె పాత్ర, ఈ భిక్షగత్తె పాత్రధారిణి ఆ రాణి 
పాత్రతో పోల్చుకోకుండా తన నటనా కౌశలాన్ని అత్యంత 
(ప్రతిభావంతంగా, సమర్థవంతంగా ప్రదర్శించినప్పుడు ఆ భిక్షగత్తె 
పాత్ర గొప్ప ప్రశంసలు పొందుతుంది. అదేవిధంగా నిజజీవితంలో 


= అందం, ఐశ్వర్యం, అధికారం, హోదా ఇవస్స్నీ ఉన్న (2 | 
కంటే, నిర్మలమైన, పవిత్రమైన అంతఃకరణ, సంస్కారవంతమైన 
ఉన్నత విలువలతో జీవితాన్ని గడిపే స్తీనే మహనీయులు గౌరవిస్తారు 
అని శారదమ్మతల్లి ఎంతో చక్కగా చెపుతారు. 

ఇదే విషయాన్ని మనకు భాగవతం కూడా చెప్తున్నది. 
వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి, వామనమూర్తుల సంభాషణలో 
వామనావతారంలోని జగద్దురువు శ్రీమన్మహావిష్ణువు ఇలా చెప్తున్నారు. 
వ్యాప్తిం బొందక వగవక, |ప్రాప్తంబగు छ 9:56 బదివేలనుచుం 
దృప్తిం జెందని మనుజుడు, సప్తద్వీపముల నయిన జక్కంబడునే? 


తనకు లభించింది కొంచెమైనా సరే, ఏ విధమైన న్యూనతకు 
లోను కాకుండా అదే పదివేలుగా భావించి తృప్తి చెందాలి. అలా 
తృప్తి చెందనివాడికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి 
కలగదు. దొరికిన దానితో సంతోషపడేవాడు ముల్లోకాలలోనూ 
గౌరవింపబడతాడు. భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని (ప్రేమతోనూ, 
వినమ్రతతోనూ స్వీకరించాలని మాతృ్ఫదేవి బోధ. 

5 సంవత్సరాల పసి వయసులో 28 సంవత్సరాల 
శ్రీరామకృ్ళష్ణులను వివాహం చేసుకున్న శారద జీవితంలో ఎదుర్చొన్న 
|| కష్టాలు, అవమానాలు, అవహేళనలు, దారిద్ర్య పరిస్థితులు ఎన్నెన్నో! 
ఈ దుఃఖాలన్నిటినీ తపస్సులుగా మాతృదేవి స్వీకరించింది. 
“భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదం దుఃఖం. అది ఆయన అవ్యాజ 
కరుణకు (ప్రతీక అని నా విశ్వాసం” అని చెప్పగలిగిన ఆ తల్లి 
దుఃఖాతీత సమున్నత ఆధ్యాత్మిక స్థితిని సంతరించుకోవడానికి 
భగవంతుడు (ప్రసాదించిన కానుకలు కష్టాలు అని చెప్తారు. ఇది 
ఎంత మహత్తరమైన అంశమో, సాధనో, గుణపాఠమో మనం 
(గహించాలి. (సశేషం) 


8250६06 2023 35 


स శతావధాని ఆముదాల మురళి (తిరుపతి) 


పరిపూర్ణ పరబ్రహ్మమును గూర్చి శ్రవణము చేయడమే 
సాధన. (బ్రహ్మజ్ఞానము (శ్రవణము ద్వారానే కలుగుతుంది. (శ్రవణమే 
సాక్షాత్సాధన. వేదాంత శాస్త్రమును అభేద బోధక (8०8०२ 
బ్రహ్మనిష్ణుడైన సద్గురువు ద్వారా వినాలి. సాధన చతుష్టయ సంపత్తి 
గలిగిన [(శవణాధికారి శాస్త (శవణానంతరం మనన, నిధిధ్యాసలు 
ఆచరించాలి. వివిధ ఉపమల చేత గురువు బోధించెడి బాహ్య(ప్రపంచ 
అస్థిరత్వాన్ని, పరబ్రహ్మము యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని 
అవిచ్చిన్న తైలధారవలే మననం చేసి, నిధిధ్యాస ద్వారా సుస్థిరం 
చేసుకోవాలి. ఆ విధంగా సుస్థిరపడిన అంతఃకరణమునందు కలిగే 
అచంచలస్థితికే బ్రహ్మజ్ఞానమని పెరు, 

సాధకులు రెండు వర్గాలుగా ఉంటారు. అనాత్మలోకములైన 
మనుష్య, పితృ, దేవలోక భోగముల కొరకు కర్మోపాసన చేసే 
సాధకులను రాగవంతులంటారు. స్వర్గాది భోగములు అనిత్యములని 
తెలిసి వాటిపట్ల (భ్రాంతిని విడిచి సద్గురు సన్నిధానంలో వేదాంత 
శాస్త్రాన్ని శ్రవణం చేసే సాధకులను ముముక్షువు లంటారు. వీరు 
జ్ఞానము వలన నిత్యము, పరమానందము ఆత్మాభిన్నమైన స్థితిని 
పొందెదరు. 

రాగవంతులకు (శ్రవణము ఐచ్చికము. కామ్యకర్శ్మము. వారు 
నిత్యము శ్రవణము చేయరు. అలా చేయకపోయినా వారికి 
ప్రత్యవాయదోషము కలుగదు. విహిత కర్మలను ఆచరించక పోయినా, 
నిషిద్ధ కర్మలను ఆచరించినా కలిగే దోషమునకే ప్రత్యవాయదోషమని 
పేరు. రాగవంతుల లక్ష్యం స్వర్గాది భోగలోకములు, కావున వారు 


36 వేదాంతభేరి 


= నైమిత్తికాది కర్మలను ఆచరించనిచో వారికి ప్రత్యవాయదోషం 
కలుగుతుంది. రాగవంతులు ఎప్పుడో ఒక పర్యాయం లౌకిక 
వ్యవహారాల నడుమ వెసులుబాటు చేసుకొని విన్నా వారికి పుణ్య 
ప్రాప్తి, తద్వారా ఉత్తమలోకావాసం కలుగుతాయి. ముముక్షువునకు 
వేదాంత[(శ్రవణము నిత్యకర్మ. వైరాగ్యవంతునికి ఫలప్రాప్తి నొసగు 
కీలకము వేదాంత(శవణమే. గృహన్థులైనా, వానప్రస్థులైనా, 
సన్న్రాసులైనా మోక్షమును పొందాలంటే వేదాంతశ్రవణం అనునిత్యం 
చేయాలి. ముముక్టువునకు (శ్రవణం చేయనిచో ప్రత్యవాయదోషం 
వస్తుంది. 


శ్రవణం ద్వారా సాధకునికి స్పష్టత ఏర్పడుతుంది. ఈశ్వర 
రచితమైన బాహ్యప్రపంచం, ఈ బాహ్య(ప్రపంచవాసనల వలన జీవుని 
అంతరంగంలో జీవరచితమైన మనోమయ (ప్రపంచము రెండు 
బంధానికే కారణములై ఉండగా, ప్రారబ్ద కర్మమును అనుభవించుటకు 


గాను దేహము ఆవశ్యకము, ఆ దేహమునకు ఈశ్వర రచిత 
బాహ్యప్రపంచము ఆలంబనము. కనుక దానిని ద్వేషించి నాశనము 
చేయుటకు గాని, విడచి పెట్టుటకు గానీ సాధ్యము కాదు. ఎందుకనగా 
ఈ (ప్రపంచము పంచభూత నిర్మితమైనది. కావున త్యాగార్టమైనది 
జీవరచిత మనోమయ ప్రపంచమే. ఇల్లు, వాకిలి, ఇల్లాలు, పిల్లలు 
సాధకునికి ఉండవచ్చు. కానీ అవి అతని అంతఃకరణలో ఉండరాదు. 
గురుమూలక (శ్రణమువల్ల. బాహ్యా ప్రపంచము మిథ్య యని భావిస్తే 
దానిపట్ల అంతరంగంలో బంధం ఏర్పడకుండా ఉంటుంది. 


జీరచిత మనోముయ ప్రవంచంలో కాముకక్రోధాది 
అరిషడ్వర్గములు, ఈషణత్రయాదులు వేదాంత శాస్త శ్రవణానికి 
తీవ్ర (ప్రతిబంధకాలు. వీటిని శ్రవణమునకు ముందే విడనాడాలి. 
లేదా శ్రవణమునకు ప్రాథమిక ఫలంగానైనా విడనాడాలి. కామాదులు 


నవంబర్‌ 2023 37 


ध విషయాన్ని తప్పుదారి పట్టించి “నేను సాధకుడను” అనే 
అహంకారాన్ని పెంపొందింప చేస్తాయి. 

అపూర్వ విధి, నియమవిధి, పరిసంఖ్యావిధి అని (శవణనిధ్‌ 
మూడురకాలు. పరబ్రహ్మతత్త్వము (ప్రత్యక్షాది ప్రమాణాలచేత 
తెలియబడదు. అందుకే దానికి అప్రమేయమని పేరు. అయితే 
వేదాంత శాస్త్రము చేత బోధింపబడుతుంది. అందుకే వేదాంత శాస్త్రాన్ని 
మాత్రమే (శవణం చేయాలి అన్నది అపూర్వవిధి. సాధకునియందు 
జీవేశ్వర భేదము, జీవ-జీవ, ఈశ్వర-జడ, జీవ-జడ, జపదార్థముల 
పరస్పర భేదము (భ్రాంతిరూపంలో ఉంటుంది. ఈ (భ్రాంతిని పోగొట్టి 
అద్వితీయ పరబ్రహ్మ తత్త్వమును బోదించే సద్గురు సన్నిధిలో (శవణం 
చేయాలన్నది నియమవిధి. జీవేస్వరాది భేదమును ప్రబోధించు వారి 
వద్ద శ్రవణము చేయకూడదు. ప్రకరణోచితార్థజ్ఞానము తెలియనిచో 
శ్రుతుల యథార్థజ్ఞానము బోధపడదు కనుక వేదాంత శాస్త్రాన్ని 
స్వయంగా చదువకూడదు. అనేకమైన శాస్త్రములు, అనంతమైన 
సాహిత్యము లోకంలో ఉన్నది. ఈ శాస్త్రాలన్నీ చిత్తభ్రమకు కారణాలు. 
అందువల్ల ముముక్షువైనవాడు వేదాంతశాస్తాన్ని మినహా మరే ఇతర 
శాస్తాలనూ అధ్యయనం చేయరాదు అని బోధించునది పరిసంఖ్యావిధి. 


సాధన చతుష్టయ సంపన్చుడైన శ్రవణాధికారి పై విషయాలను 
దృష్టిలో ఉంచుకొని శ్రవణం చేయాలి. రాగి పాత్రను (ప్రతిదినమూ 
శుభ్రపరచినట్లు అంతఃకరణంలో తత్వం స్థిరపడే వరకు (శ్రవణం 
చేస్తూనే ఉండాలి. పాత్రలో నీరుపోయాలంటే దానికి రంధ్రం 
ఉండరాదు, అది శుభ్రంగా ఉండాలి, ముఖ్యంగా అది బోర్లించి 
ఉండరాదు. వేదాంత శాస్త శ్రవణానికి కూడా ఈ మూడు విషయాలు 
అనువర్తిస్తాయి. శ్రద్ద, అంతఃకరణ శుద్ధి, మనన నిధిధ్యానలు 
(శ్రవణవిధికి మూలాలు. 


38 వేదాంతభేరి 


<: మహాభాగవతం 
- ఆచార్య జక్కంపూడి మునిరత్నం, తిరుపతి 
(గత సంచిక తరువాయి) 
తల్లిదగ్గర అనుమతి తీసుకొని బయలుదేరిన కపిలాచార్యుడు 
కన్నతండ్రి ఆ(శ్రమాన్ని విడిచి ఉత్తరదిశగా నడిచాడు. సిద్దులు, 
చారణులు, గంధర్వులు, అపరసనలు, మునులూ ఆయనకు 
నమస్కరించారు. క్రమంగా కపిలుడు సముద్రతీరం చేరుకున్నాడు. 
సముద్రుడు ఆయనకు కానుకలు సమర్పించి పునీతుడయ్యాడు. 
ఈ ఉపాఖ్యానం నాకు తోచినవిధంగా నీకు చెప్పాను. 
'దేవహూతీ కపిలులి సంవాదం అత్యంత పవిత్రమైనది. దీన్నే 


'కపిలప్రోక్త యోగశాస్త్రం? అంటారు. ఈ దేవహూతీ కపిలుల 
సంవాదాన్ని భక్తితో పఠించేవారు, వినేవారు పాపరహితులై పద్మనాభుని 
పాదపద్మాలు చేరుకుంటారు. 

ఈ ఉదంతాన్ని మైత్రేయుడు విదురుడికి, శుకుడు పరీక్షిత్తుకు 
చెప్పారని సూతమహర్షి శౌనకాదులకు చెప్పాడు. శౌనకాదులు ఎంతో 
సంతోషించారు. వారికథా సుధారసం ఎంత (గోలినా తమకు 
తనివితీరలేదన్నారు. తరువాతి వృత్తాంతం కూడా చెప్పమన్నారు. 


భగవంతుడైన మహావిష్ణువు కార్యార్థంగానే జన్మిస్తాడని 
కపిలోదయం తెలియజేస్తుంది. మహావిష్ణువు జన్మించినప్పుడల్లా 
శుభం జరుగుతుందని లోకాలు హర్షిస్తాయి. బ్రహ్మాదులు సైతం 
విష్ణుదేవుడి అను(గహం కోసం స్వయంగా వచ్చి అతన్ని దర్శించు 
కుంటారు. కపిల మహర్షి జనన సమయంలో చోటుచేసుకున్న 


గువంబర్‌ 2023 39 


తార్మాణం. భగవదర్చిత బుద్ధితో పనిచేస్తే మోక్షం 
కరతలామలకమని కపిలమహర్షి మాటలు బోధపరుస్తాయి. 

జ్ఞానార్జనకోసం కుమారుడైన కపిలుణ్ణ్‌ ఆశ్రయించడం 
దేవహూతి జ్ఞానపిపాసకు అద్దం పడుతుంది. కపిలుడు ఆమెకు చెప్పిన 
విజ్ఞానాత్మక విషయాలు భక్తి శ్రేష్టతను ప్రస్ఫుటం చేస్తాయి. విష్ణువును 
ఆశ్రయించవలసిన ఆవశ్యకతను, ఆశ్రయించే విధానాన్ని విదితం 
చేస్తాయి. భగవత్తత్వాన్ని బోధపరుస్తాయి. కపిలమహర్షి చెప్పిన నరక, 
గర్భనరకాలను తలుచుకుంటే ఎవరికైనా భయం కలుగుతుంది. 
కాబట్టీ వాటిని దృష్టిలో పెట్టుకొని పునర్జన్మ లేని స్థితిని పొందేందుకు 
ఆరాటపడవలసిన ఆవశ్యకత స్ఫురిస్తుంది. 

(ప్రతివారికీ మూడురకాల బాధలుంటాయి. వాటినే 
తాపత్రయం అంటారు. అవి ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆది 
దైవికము. ఆధ్యాత్మికమంటే శరీరం వల్ల మనస్సు వల్ల కలిగే బాధలు. 
ఆది భౌతికమంటే ఇతర ప్రాణుల వల్ల, కలిగే బాధలు. ఆది 
దైవికమంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే బాధలు. ఈ మూడు 
రకాల బాధలు నశించాలంటే విష్ణుసేవే శరణ్యమని ప్రహ్లాదుడు 
తెలియజేశాడు. 


'తాపత్రయాభీల దావాగ్చులారునే విష్ణుసేవామృత వృష్టి లేక' 


రాజయోగాన్ని అష్టాంగయోగమని కూడా అంటారు. దీనిలో 
ఎనిమిది అంగాలు ఉంటాయి. అవి యమము, నియమము, 
ఆసనము, (ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, 
సమాధి. యమములో ఐదు అంశాలుంటాయి. అవి అహింస, 
సత్యము, అస్తేయము (దొంగతనం చేయకుండడం), బ్రహ్మచర్యం, 


< (వీలైనంతవరకు ఇతరుల నుంచి ఏదీ తీసుకోకుండడం) 
నియమములో కూడా ఐదు అంశాలుంటాయి. అవి శౌచము (సుచిగా 
ఉండడం. ), సంతోషము (ఎప్పుడూ తృప్తితో జీవిచండం), స్వాధ్యాయం 
(వేదాలు, ఉపనిషత్తులు, భగవద్దీత, భాగవతం, రామాయణం 
మొదలైన పవిత్ర గ్రంథాలను చదివి హృదయంలో నిలుపుకోవడం), 
తపస్సు, ఈశ్వర ప్రణిదానం (ఎల్లప్పుడూ ఈశ్వర సన్నిధిలో 
ఉన్నట్టు అనుభూతి చెందడం). 


సిద్ధులు ఎనిమిది విధాలు. వీటినే అష్టసిద్దులని, అష్టమహా 
సిద్దులని వ్యవహరిస్తారు. అవి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, 
ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. పంచకోశాలంటే ఐదు 
కోశాలు. అవి అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయ 
కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయకోశము. అన్నమయ 
కోశమంటే అన్నం ద్వారా ఏర్పడిన శరీరం. ప్రాణమయకోశమంటే 
శరీరానికి ఆధారమైన ప్రాణం. మనోమయకోశమంటే సంకల్ప 
వికల్పాత్మకమైన బుద్ధి. ఆనందమయకోశమంటే శరీరంలో 
భగవంతుడు ఆనందంగా నివశించే (ప్రదేశం. 


- తృతీయస్మంధం సంపూర్ణం ~ 


గృహవైద్యం 
1. రాగిపాత్రలో రాత్రంతా నీరుంచి ఉదయమే దానిని (త్రాగితే 
మలబద్ధకం పోతుంది. 
2. సాయంత్రం వార్చిన ఉన్నపుగంజిలో రా(త్రి మిగిలిన 
అన్నాన్ని వేసి వుంచి, ఉదయం ఆ అన్నంలో నీరు పోసుకొని కొద్ది 
ఉప్పువేసుకొని దానిని త్రాగితే మలబద్ధకం పోతుంది. 


నవంబర్‌ 2023 41 


17-09-2023 తేది ఆదివారం శ్రీకృష్ణపరమాత్మ అన్నగారైన బలరామ 
జయని శ్రీశుక (బ్రహ్మాశ్రమంలో కిసాన్‌ మోర్చా వారి ఆధ్వర్యంలో జరిగింది. 
ఆ సందర్భంగా కిసాన్‌ మార్పా వారు 60 ఏండ్లు దాటి ఇప్పటికీ వ్యవసాయం 
చేస్తున్న తిరుపతి జిల్లాలోని రైతులకు సత్మారం చేశారు. వ్యవసాయాన్ని 
గురించి కెమికల్స్‌ ఎరువులు వాడకుండా చేసే పంటల వలన కలిగే 
ఉపయోగాలను గురించి వక్తలు ఉపన్యసించారు. ఈ కార్యక్రమం అఖిల 
భారత కిసాన్‌ మోర్చా సభ్యులు శ్రీ కుమార స్వామి గారి అధ్వర్యంలో 
జరిగినది. రైతులకు ఆతిథ్యం (భోజనాలు) ఆశ్రమం వారు ఇచ్చారు. 
02-10-2023 తేది వినాయక చవితి ఆశ్రమంలో జరిగినది. వినాయక 
మూర్తికి ఆశ్రమాసులు షోడశోపచారాలతో అర్చనలు చేశారు. భక్తులకు 
అన్న సంతర్పణ ఆశ్రమం చేసినది. 

02-10-2023 తేది మహాత్మాగాంధీ జయన్తి, ప్రపంచ వృద్ధ దినోత్సవం 
శివనాథపురంలోని అమ్మ ఆశ్రమంలో జరిగినది. పూజ్యశ్రీ స్వాములవారు 
(శ్రీశుక బ్రహ్మాశ్రమం) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సందేశాన్ని ఇచ్చారు. 
08-10-2023 తేది నుండి వారం రోజులు గీతాసపాహం శ్రీకాళహస్తిలోని 
ముత్యాలమ్మ గుడి కళ్యాణమండపంలో శ్రీశుక బ్రహ్మాశ్రమం వారు ఏర్పాటు 
చేశారు. రాజవిద్యా రాజగుహ్యయోగంపై పూజ్యశ్రీ సర్వాత్మానంద స్వాములవారు 
ప్రతిరోజు సాయంకాలం ప్రవచనాలు చేశారు. పౌరులు, విద్యావంతులు 
అధికంగా పాల్గొన్నారు. చివరి రోజు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాల ట్రస్టు బోర్డు 
అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారు స్వాములవారిని 
సన్మానించారు. ప్రతి రోజు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వారు దేవాలయ 
ప్రసాదాన్ని శ్రోతల కందించారు. 

నవరా(త్రుల సందర్భంగా ఆ(శమంలో 21 తేదీన సరస్వతి పూజ, 22 తేది 
దుర్గాష్టమి పూజ, 23 తేది మహర్నవమి లక్ష్మీపూజ 24 తేది విజయదశమి 
పూజలు జరిగినవి. ఆ(శ్రమవాసులు, పరిసరవాసులు పాల్గొని 3 రోజులు 
స్వయంగా అర్భ్బనలు చేసుకొనినారు. ఆశ్రమంవారు సౌభాగ్యవతులకు చీరలు 
ఇచ్చినారు, 

ఆడ్రమ కంటి ఆసుపత్రిలో సెప్టెంబరు నెలలో ఓ.పి. విభాగంలో 361 మందికి 
కంటి పరీక్షలు చేయబడినవి. సర్జరీ విభాగంలో8ి2 మందికి కళ్ళలో పొరలను 
తొలగించి లెన్సు అమర్భబడినవి 69 మందికి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వబడినవి. 


42 


వేదాంతభేరి 


wr EO 7 0c EE TD cE OO 
DPI TD AFI IIS) ES IN TEE EI EEE 


ఆర్య్మాన్‌ 1 విళ్‌ పిజీలో గీతా ముందిరంతో ప్రైనలతాబంతనాం 
భక్తులతో टः చిఈం 


Regd.No. 1२? / 123 । 2021 - 23 November 2023 Rs.10/- R.No 8139/63 


Date of Publication 26-10-2023, Permitted to post : 29", 30" every month 
ष्‌ 
x 4, ८ 


bp # 
9 


సుభద్రా చారిటబుల్‌ ట్రస్తు 
హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం 
@ 


